





హారూనల్‌ రషీద్‌ బాగ్దాద్‌లో అలీఫాగా 
ఉండిన కాలంలో ఆ రాజ్యంలో పావురాల 
టపా నడిచింది. దాన్ని నడపటానికి ఖలిఫా 
ఒక సమర్థుణ్ణి నియమించి. నెలకు వెయ్యి 
దీనారాల జీతం ఇచ్చాడు. 

ఆయితే కొంతకాలానికి ఆ మనిషి చని 
పోయాడు... అతనితోనే పావురాల టపా 


కూడా నిలిచిపోయింది. ఆటపా నిమిత్తం 
పర్చాటయిన. పావురాలూ, నలభైమంది 
నీగ్రో బానినలూ, నలభై వేటకుక్కలూ 
ఖలీఫా వద్ధకు తిరిగి వచ్చేశాయి. 

ఆ పావురాల టపా నడిపినవాడికి దిలైలా 
అనే భార్యా, జీనాబ్‌ అనే కూతురూ 
ఉండేవారు, తన భర్త చనిపోగానే దిలైలా 
ఖలీఫాకు ఒక విజ్ఞాపన చేస్తూ. పావురాల 
టపా కొను నిర్వహించగలననీ, తన భర్తకు 
ఇస్తూ ఉండిన జీతమే తనకూ అవ్వవల 
సిందనీ వేడుకున్నది. -కాని ఆమె విజ్ఞా 


వనను ఖలీఫా తిరస్కరించాడు. దిలైలా 
శ క్రిసామస్థ్యాలను ఆయన ఎరగడు. 

ఇది జరిగిన కొద్ది రోజులకే ఖలీఫా 
ఇద్దరు ప్రసిద్ధులైన దొంగలను కొత్వాళ్ళుగా 
నియమించాడు. ఒకడు అహ్మద్‌, రెండో 
వాడు హసన్‌, వారిని పట్టటానికి విశ్వ 
ప్రయత్నాలు చేసి విఫలుడై; అంత సమ 
ర్జత గల దొంగల్సు కొత్వాలు పనిని చక్కగా 
నిర్వ ర్తించగలుగుతారని ఖలీఫా భావించాడు. 

తన విజ్ఞాపనను. తోసిపుచ్చిన ఖలీఫా 
దొంగలకు గొప్పపదవు లిచ్చేసరికి దిలైలాకు 
చాలా ఆగ్రహం వచ్చింది. “ ఈ దేశంలో 
దొంగలకూ. మోసగాళ్ళకూ గొరవమర్యా 
దలు లభించే పక్షంలో, మనమేనా చేతగాని 
వాళ్ళం? ఈ హనన్‌గాని, అహ్మద్‌గాని 
నా ముందు ఎందుకూ పనికిరారని రుజువు 
చేస్తాను, చూనుకో!” అన్నదామె తన 
కూతురు జీనాబ్‌తో. 





ఆర్‌, నాగభూషణం 








దిలైలా వయను మళ్ళినదే అయినా 
యుక్రిలో. బాలా గట్టిది, జీనాబ్‌ కూడా 
తల్లికేమాత్రమూ తీసిపోదు. తల్లి అన్న 
మాటలకు ఆమె చాలా సంతోషించింది. 


తన మాయలతో బాగ్జాద్‌ నగరాన్ని 
అట్టుడికించాలని ఠిలైలా నిశ్చయించింది. 
ఒకనా డొమె మెడనిండా తావళాలూ, ముజా 
నికి మునుగూ, చేతిలో నూఫీ విచ్చగాళ్ళ 
జెండా ధరించి, నూఫీ సన్యాసిని అవ 
కారంతో ఇంటి నుంచి బయలుదేరింది. 

ముస్తఫా అనేవాడు బాగ్జాదులోని గొప్ప 
అధికార్లలో ఒకడు. అతను ఖలీఫా రక్షక 
దళానికి నాయకుడు. అతనికి పెద్ద జీతం 


శ 





ఉండేది. (బ్రహ్మాండమైన చక్కని ఇల్లు 
ఉండేది... దానికి గంధం చెక్కతో చేసిన 
తలువులూ,. వెండి శాళాలూ ఉండేవి. 
ముస్తఫా ఐశ్వర్యానికి తగ్గట్టే ఆతనికి మంచి 
యవ్వనంలో ఉన్న, అందాలరాశి అయిన 
భార్య ఉండేది. ఆమె పేరు బాతూన్‌. 
అ భార్యను ముస్తఫా నెత్తిమీది దేవతలాగా. 
చూనుకునేవాడు. ఆందుకే, ఆమెవల్ల 
తనకు సంతానం కలగకపోయినా అతను, 
మరొక ఇార్యను కట్టుకోలేదు. 
సాటి అధికారుల్లాగా తన వెంట దివాణానికి 
తినుకుపోవటానికి కొడుకులు లేరే అని 
లోలోపల బాధపడేవాడు, 

పిల్లల కోనం తన భర్త కుమిలిపోతున్న 
నంగతి జాతూన్‌, ఎరుగును. అందుచేత 
తనకు పిల్లలు లేరన్న విచారంతో ఆమె 
కూడా బాధపడి, సంతానం కోసం ఎన్న 
మందులు తిని, ఎన్నా తివ్పలు పడింది. 
అయితే అమె ప్రయత్నాలు ఫలించలేదు. 

నూఫీ నన్యాసిని వేషంలో, “ అల్లా 1 
అల్లా!” అని కేకలు. పెడుతూ, నగరం 
వీధుల వెంబడి తిరుగుతున్న దిలైలా, 
ముస్తఫా ఇంటి ముందుకు వచ్చి తల ఎత్తి 
చూసింది. మేడ మీద కిటికీ వద్ద నిలబడి 
ఉన్న జాతూన్‌ అంతులేని అభరణాలు 


అయితే, 


లలల చందమామ అహా లాలూ 
4 





లూ 








అభాకరారాకాానా 


వ. 





వాఖ ఖు శ్లాన 


ధరించి, కొత్త పెళ్ళికూతురి లాగా వెలిగి 
పోతూ దిలైలా కంటవడింది. 

“ఈ పిల్లను తీనుకుపోయి. ఆ నగలన్ని 
కావెయ్యకపోతే నా ప్రజ్ఞ ఏమిటి?” అను 
కున్నది దిలైలా. 

దిలైలాను చూడగనే బాతూన్‌కు కూడా 
ఈ సూఫీ నన్యాసిని తన 
శమైనా నంకానప్రాప్రి కలిగే మార్గం చెబు 
శుందేమో! అ నన్యాసినిని పిలుచుకు 
రమ్మని జాతూన్‌ ఒక దాసీని వంపింది. 

దాసీది వెళ్ళి దిల్రైలాను మేడ మీదికి 
తెచ్చింది. బాతూన్‌ కళ్ళనీళ్ళు. పెట్టు 
కుని దిల్రైలా కాళ్ళపైన పడి. తన సమస్య 
వెళ్ళబోనుకున్నది. 

“నీదొక పెద్ద సమన్య కాదు. ఈ నగ 

0లోనే నంతాస సాధువాకాయన ఉన్నాడు. 
అయన దర్శనం చేనుకున్నావంళ 
నీ కోరిక తీరే ఉపాయం చెప్పగలడు,” 
అన్నది దీలైలా. 

జాతూన్‌ విచారంగా, “నే నెప్పుడూ 
ఇల్లు దాటి వెళ్ళినదాన్ని కాను,'' అన్నది. 

“అలా అయితే నా వెంట రా. ఇప్పుడే 
నిన్నా సాధువు దగ్గిరికి తీనుకుషోళాను. 
నీ భర్త ఇంటికి తిరిగి వచ్చేలోపల నువూ 
వచ్చేద్దువుగాని,” అన్నది దిలైలా. 





తన కోరిక ఈడేరినక్టే భావించుకుని 


జాతూన్‌, తన కున్న మిగతా నగలు 
కూడా ధరించుకుని దిలైలా వెంట 
బయలుదేరింది. 


ఇద్దరూ కొంతదూరం వెళ్ళేసరికి సిద్దీ 
మొహసిన్‌ అనేవాడి దుకాణం వచ్చింది. 
సిద్ధిమొహసిన్‌ యువకుడు. అతని 80కా 
పెళ్లి కాలేదు. అతన్ని చూడగానే దిలైలాకు 
ఒక అలోచన కలిగింది. ఆమె జాతూన్‌ను 
బయటి అరుగు మీద కూర్చుని ఉండ 
మని, తాను దుకాణంలోకి వెళ్ళింది. 

ఆమె మొహనిన్‌తో, “చూడు. నాయనా, 
ఆ అరుగు మీద కూచున్న చక్కనిచుక్క 


అభ భలలాలాులల చందమామ ఇహం 
వ్‌ 








॥ 





నా కూతురు. దానికి పెళ్ళియీడు 
వచ్చింది. నీ పంటి బుద్ధిమంతుడి కిచ్చి 
పెళ్ళి చేద్దామని నా ఉద్ధేశం. దాని తండ్రి 
వర్తకం చేసి వుష్మలంగా నంపాదిం 
చాడు. నీకు బోలెడంత కట్నం ఇస్తాను. 
శావాలంకే ఇలాంటి దుకాణాలు మరి 
శెండు తెరవవచ్చు,” అన్నది. 

మొహసిన్‌ పరమానందభరితుడై, 
“ప్రధానం ఎవ్వుడుచేస్తావు?” అన్నాడు. 

నా వెంట వచ్చావంటే. ఇప్పుడే 
చేస్తాను." అన్నది దిలైలా. 

మొహసివ్‌ దీనారాల సంచికట్టు చంకన 
పెట్టుకుని దిలైలా వెంట బయలుదేరాడు. 





9.8-3.5.* చందమౌము 2-92 
వెర్‌ 


క. 


జాతూన్‌ను కూడా వెంటబెట్టుకుని వీధి 
వెంట నడున్తుండగా దిలైలాకు హజ్‌ 
ముహమ్మద్‌ అనే కలంకారీవాడ దుకాణం 
కనిపించింది. 

అమె. జాతూన్‌నూ, మొహసిస్‌నూ 
దూరంగా నిలిపి, తాసు దుకాణం (ప్రవే 
శించి, ముహమ్మద్‌తో, " అయ్యాః-ఖ.నిల 
బడ్డవాళ్ళు నా కొడుకూ, కూతురూనూ. 
మా ఇల్లు కూలిపోయేటట్టుగా వుంకే 
మరమ్మతు (ప్రారంభించాం, అది పూర్తి 
అయేదాకా-ానాలుగు. రోజులపాటులా. 
మేం ఉండటానికి, మీ ఎరికిన ఖాళి ఇళ్ళ 
మైనా ఈన్నాయా? " అన్నది. 

కలంకారీవాడు కొంచెం ఆలోచించి, 
“నేనుండే ఇంటి పై భాగం (ప్రస్తుతం 
జాభీగానే ఉన్నది. తరుణమవ్వుడు నీలి 
మందు వర్తకులు వస్తే ఉండటానికి అది 
ఉపయోగపడుతూ ఉంటుంది. నాలుగు 
రోజులపాటు మీరు కావలిస్తే వాడుకోండి,” 
అన్నాడు, తాళపుచెవులు ఆమె కిస్తూ, 

దిలైలా జాతూన్‌నూ, మొహసిన్‌నూ. 
వెంటబెట్టుకుని హజ్‌ముహమ్మద్‌ ఇంటికి 
వెళ్ళి. కిందిభాగం తెరిచి, లోపలికి వెళ్ళ 
మని మొహనిన్‌కు. సైగచేసి, ఖభాతూన్‌ను 
వెంటబెటుకుని మేడ మీదికి వెళ్ళి 





పాశతల లతల అతడ 
"అమ్మాయా, నేను. చెప్పిన సాధువు 
ఈ మేడ కింది భాగంలోనే ఉండేది, 
నేను వెళ్ళి ఆయనతో నీ విషయం చెప్పి 


ఇవ్వడే వస్తాను. ఈలోగా నువునీ 
నగలన్నీ తిసి భద్రంగా మూటగట్రి, 
ఆ సాధువు." ఎర్శనం చేనుకోవటానిక 


చా నద్ధంగా ఉండు. ఆయన దగ్గిరికి అలంక 


శ్‌ 


రించుకుని వెళ్ళటం మహాపరాధం !” 
అని చెప్పి కిందికి వెళ్ళిపోయింది. 

ఆమె కిందికి రాగానే మొహసిన్‌, 
“* విమిటి, సెళ్ళిఖరారు అనుకుందామా?”” 
అని ఆడిగాడు, 

దిలైలా వగలవిడుపు విడుస్తూ, “నే నేం 
చేసేది. నాయనా? టఓర్చలేని దుర్మార్లు 
లెవరో పిల్ల మనను విరిచేశారు; నీకు 
శామర ఉన్నదనీ, బొల్లి ఉన్నదనీ దాన్ని 
నమ్మించారు. అది నిన్ను పెళ్ళాడనంటు 
న్నది. ఒక పని చేద్దాం. నీ చొక్కా వివ 
దీసి కూర్చో. దాన్ని తెచ్చి నిన్ను చూపి 
పెళ్ళికి ఒప్పిస్తా. సీ సంచి, చొక్కా ఇలాతే, 
పైన భద్రంగా ఉంచుతాను,” అన్నది. 

మొహనిన్‌ ఆమె మాటలు నమ్మి, 
వెయ్యి దీనారా లున్న తన నంచి, చొక్కా 
ఆమె. చేతి కిచ్చాడు. వాటిని తీనుకుని 
దిలైలా మేడమీదికి వెళ్ళి. ఖాతూన్‌తో, 


ఇళిలలల + + చందమామను ౩౫ 
వా 





“*సికోనం సాధువు ఎదురు చూస్తున్నాడు. 
నీ అదృష్టం బాగుంది. కిందికి పద. నీ 
నగల మూట దాచి నీ వెనకే నేనూ పన్తు 
న్నాను,” అన్నది. న 

జఖాతూన్‌ కిందికి దిగి లోపలికి వెళ్ళింది. 
దిలైలా ఆమె వెనుకగా రెండు మూటలూ 
పట్టుకుని కిందికి దిగి తిన్నగా వీధిలోకి 
వెళ్ళిపోయింది. 

ఖాతూన్‌ కిందిభాగం లోపలికి వెళ్ళి 
సాధువు కోసం చూస్తే, అతగాడు కనిపించ 
లేదు. కాని మొహసిన్‌ కనిపించి. 
“చూనుకో, నా వంటి మీద ఒక్క మచ్చ 
అయినా ఉన్నదేమో 

















ఖాతూన్‌ బెదిరి, మళ్ళీ మేడమీదికి పరి 
గెత్తిపోయి. తలువు వేసి గడియపెట్టు 
కున్నది. ఆక్కడ నూఫీ నన్యానిని లేదు--. 
తన నగలమూట కూడా లేదు! 

దిలైలా కాను సంగ్రహించిన మూట 
లను తనకు తెలిసిన ఒక దుకాణంలో 
ఉంచి, కలంకారీవాడి దుకాణానికి వెళ్ళి, 
హజ్‌ముహమ్మద్‌తో, “ బాబూ, ఇల్లు చాలా 
నుఖంగా ఉన్నది. మీరు చాలా పుణ్యం 
కట్టుకున్నారు. నేను సామాను తెచ్చుకోవ 
టానికి మా ఇంటికి పోతున్నాను. పిల్ల 
లిద్దరూ ఆకలి అంటున్నారు ; ఈ దీనారం 
తీసుకుని, వాళ్ళ కేమన్నా తినటానికి పట్టుకు 


పోగలరా? వారితోపాటు మీరు కూడా 
ఫలహారం చెయ్యండి,” అన్నది. 

హజ్‌ముహన్మద్‌, ఆమె ఇచ్చిన దీనారం 
అందుకుని, తన పనివాఖ్ణి దుకాణం 
చూస్తూ ఉండనున్ని బయలుదేరాడు. 
దిలైలా కూడా తాను దాటౌజళచిన్త మూటలు 
తీనుకుని, కలంకారీ దుకాణానికి తిరిగి 
వచ్చి. అ దుశాబం చూస్తున్న పనివాడితో, 
“మీ యజమాని రొస్బల దుకాణంలో 
ఉన్నాడు. నిన్ను వెంటనే రమ్మన్నాడు. 
వెళ్ళు నాయనా! నువు తిరిగి వచ్చేదాకా 
దుకాణం నేను చూస్తూ ఉంటాలే! అన్నది. 

వనివాడు అమె మాట నమ్మి వెళ్ళి 
పోయాడు. 

దిలైలా ఆ దుకాణంలో కదిలించటానికి 
వీలైనదెల్లా ఎత్తి ఒక వక్కగా పెట్టింది. 
దుకాణం ముందుగా ఒక మోతగాడిదను 
తోలుకుంటూ ఒక క్షురాడు వెళుతుంకే 
వాళ్టు పిలిచి “చూడు బాబూ? నీక 
దుకాణంవాడు తెలునుగా? వాడునా 
కొడుకే, మా వాళ్ణు అప్పులవాళ్ళు పట్టుకు 
పోయారు. ఈ సామానంతా ఊలళ్ళోవాళ్ళది. 
వాళ్ళది వాళ్ళ కిచ్చెయ్యాలి. దీన్ని నీ 
గాడిద మీద వేసి నా వెంట వంపిస్తావా? 
అదుగో, ఈ దీనారం ఉంచు. నేను తిరిగి 


అలలా చందమామ ఇలా 











వచ్చేలోగా నీలిమందు సీసాలూ, కర 
సామ్యగ్రీ విరగ్గాక్టైయ్యి. లేకపోతే జప్తు 
చేస్తారు,” అన్నది. 
గాడిదగల క్కురవాడు ఒప్పుకున్నాడు. 
దిలైలా సామానంతా గాడిద మీద వేను 


కుని, తన్నజుటిశి వేళ్ళిపోయింది. 


అ శల్లిని చూడగానే జనాబ్‌, “అమ్మా, 


ఏం చేనుకొచ్చావు?” అని ఆడిగింది. 

“నలుగురి కళ్ళలో దుమ్ముకొట్టాను. 
ఈ నగలు ఒక అధికారి భార్యవి. ఈదీనా 
కాల సంచి చొక్కా ఒక దుకాణదారువి. 
ఈ సరుకంతా ఒక కలంకారీ వాడిది. 
ఈ గాడిద నాలుగో వాడిది,” అన్నది 
దిల్రైలా గర్వంగా. 

“ చేసిందేదో బాగానే చేశావుగాని, ఇక 
ఇల్లు కదలకు. వాళ్ళు నలుగురూ నీ కోనం 
గాలిస్తూ ఉంటారు,” అన్నది జీనాట్‌.. 

= అవ్వుడే ఏమయిందే. పిచ్చిదానా? 
ఉన్నదంతా ముందే ఉన్నది,” అన్నది 
దిలైలా. 

అక్కడ కలంకారీవాడు. రొట్టెల దుకా 
ణంలో రొష్టెలూ, కూరా కొంటూండగా, 
పనివాడు వచ్చి, “ఎందుకు రమ్మన్నారు?” 
అని అడిగాడు. తాను పిలిచినట్టు. మునలిది 
పనివాడితో ఎందుకు చెప్పవలిసి వచ్చిందో 


సాహా చందమామ ౩౭ 
క! 








తెలీక, కలంకారీవాడు తన దుకాణానికి 
వచ్చేసరికి, గాడిద గల కుర్రాడు దుకా 
ఇాన్ని ధ్వంనం చేసేస్తూ కనిపించాడు. 

“ఇదేం వనిరా నిన్ను 'వగలగొయ్యా 1” 
అన్నాడు కలంకారీవాడు. 

“మిమ్మల్ని బాకీదార్లు వదిలేశారా ఏం?” 
అన్నాడు గాడిద గల క్కురవాడు. 

ఒకరనేది మరొకరికి చాలాసేపు అంతు 
'బట్టలేదు. చిట్టచివరకు, సంగతి కొంత 
బుర్రకెక్కి, కలంకారీవాడు, “అ మున 
లిది ఏమైనట్టు?” అని అడిగాడు, 

“నా గాడిద మాసేమిటి?” అన్నాడు 
కుర్రాడు. 





తహ నహ తత తల అలన అలలా 


అద్ధరూ లబ్బున మొత్తుకుంటూ 
ఉండటం. చూసి జనం పోగయారు. 
అందరూ. కలిసి కలంశారీవాడి ఇంటికి 
వెళ్ళారు. 

కలంకారీవాడు తలుపు తట్టగా. మొహ 
సిన్‌ చొక్కా లేకుండా వచ్చి తలుపు 
తెరిచాడు. 

“జొంగవెధవా! మీ ఆమ్మ ఎక్కడ?” 
అని కలంకారీ అరిచాడు. 

“మా అమ్మ ఎప్పుడనగా పోయింది 
అన్నాడు మొహసిన్‌. 

ఒకరి గొడవ ఒకరికి అర్థం క్రావటానికి 
కొంతకాలం పట్టింది, 

“ఆ ముసలిది నాకు తన కూతుర్నిచ్చి 
పెళ్ళి చేస్తానని తీనుకొచ్చింది. తల్లీ 
కూతుళ్ళు మేడమీద ఉన్నారు,” అన్నాడు 
మొహసిన్‌ చివరకు, 

కలంకారీవాడు. పైకి వెళ్ళి తలుపు 
తట్టితే ఖాతూన్‌ తలుపు తెరిచింది. 





తిస్సి అమ్మ ఎక్కడ?” అన్నాడు కలం 
'శారీవాడు, 

“మా అమ్మ ఎప్పుడనగా పోయింది 1“ 
అన్నది ఖాతూస్‌, 

నలుగురూ తలలు చేర్చినమీదట జరిగిన 
మోనంయొక్క అసలు స్వరూపం [క్రమంగా 
తెలియవచ్చింది. ఖాతూన్‌ను ఆమె ఇంటికి 
చేర్చి. మిగిరిన ముగ్గురూ నగరరక్షకు 
జైన ఖాలిద్‌ వద్ధకు వెళ్ళి, జరిగినదంతా 
తెలిపారు. 

ఖాలిద్‌ అంకా విని, “ ఇంత పెద్ద నగ 
రంలో ఎందరో ముసలమ్మ లున్నారు. 
అందులో మీ ముసలిదాన్ని ఎలా పట్టు 
కొనేది? మీరే దాన్ని ఎలాగైనా పట్టి తెచ్చా 
రం'పే, దాన్ని తప్పక శిక్షిస్తాను,” అన్నాడు. 

తప్పేది లేక, మోసపోయిన ముగ్గురూ 
దిలైలా కోసం వెతుకుతూ ' నగరం మూడు 
'దిక్కులకూ బయలుదేరారు. 


(ఇంకా వుంది) 












ఈ లోగా దిలైలా కాను ధరించిన నూఫీ 
'థికుకురాలి చేషం తీసేసి, ఒక భాగ్యవం 
తుల పరిచారిక లాగా దుస్తులు వేనుకుని, 
తన చాకచక్యంతో బాగ్జాదునగరాన్ని 
అట్టుడికించడానికి మళ్ళీ ఇంటినుంచి 
బయలుదేరింది. 

ఆమె ఒక సందులోకి తిరిగేసరికి ఒక 
ఇంట చాలా కోలాహలంగా ఉన్నది. లోపల 
మేళతాళాలూ, పాటలూ సాగుతున్నాయి. 
దీపాలు దేదీస్యమానంగా వెలుగుతున్నాయి. 
వీధివాకిట ఒక మనిషి ఒక చిన్న క్కురవాళ్లు 
ఎత్తుకుని నిలబడి ఉన్నది. వాడి వంటి 
నిండా వెండి, బంగారు జరీగల దున్తుల్తూ 
రత్నాలు పొదిగిన ఆభరణాలూ, ముత్యాల 
చేర్లూ ఉన్నాయి. 

ఆ ఇల్లు బాగ్ధాదు. వర్తకుల పెద్దది. 
లోపల ఆయన కుమార్తెకు (ప్రధానం చేన్హు 





ఆర్‌. నాగభూవణం 


న్నారు. వర్తకుడి భార్య పేరంటాళ్ళకు 
ఆతిథ్యం ఇవ్వాలంకే వీలు కాకుండా ఆమె 
చిన్నకొడుకు మారాం చెయ్యసాగాడు. అందు 
చేత ఆమె తన కొడుకును బానిసదాని కిచ్చి, 
అతిథులు వెళ్లిపోయిన దాకా ఆడిస్తూ 
ఉండమన్నది. ఈ విషయాలన్నీ దిలైలా 
విధిలోనే ఆరాతిసి, ఆ క్కురవాడి వంటి మీది 
నగలు కాజేయాలని సంకల్పించింది. 

అమె వీధి జనాన్ని తోసుకుంటూ బాని 
నను సమీపించి, “నా ఇల్లు బంగారం 
కానూ, ఆలస్యం కానే అయింది!” అని 
గట్టిగా అని, ఒక చెల్లని నాణెం తీసి బానిస 
దాని చేతిలో పెట్టి, “మీ పాత దాది 
ఉమాల్‌ ఖయర్‌ సలాములు చెప్ప వచ్చిం 
దని అమ్మగారికి చెప్పిరా, తల్లీ!” అన్నది. 

జానిన నాణిం తీనుకుంటూ, ” అమ్మ 
గారు కనిపిస్తే అబ్బాయిగారు కొంగు పట్టు 








కుని వదలక మారాం చేస్తారు. నే నెలా 
వెళ్ళీదన్మూ ? " అన్నది. 

“* చిట్టితం(డ్రిని నేను పట్టుకుంటాలే ! ” 
అన్నది దిల్రైలా. 

బానిన ఈ మాటలు నమ్మి పిల్లవాళ్ణి 
దిలైలా కిచ్చి, లోపలికి వెళ్లిపోయింది. 

వెంటనే దిలైలా అ పిల్లవాడితో నహా 
నిర్ధనంగా ఉన్న ఒక గొందిలోకి వెళ్ళి 
వాడి వంటి మీద ఉన్న నగలూ, బట్టలూ 
ఊర్చేసి, వాళి తీనుకుని ఒక పెద్ద రత్న 
వర్తకుడి దుకాణానికి వెళ్లింది. 

ఆ. వర్తకుడు. వర్తకులపెద్ద యొక్క 
కొడుకును. గుర్తించి, మంచి బేరం ఈగిలిం 


దనుకుని, “మీ యజమానికి ఏం కావాలి?” 
అని దిలైలాను అడిగాడు. 

“* ఈ పిల్లవాడి అక్కకు (ప్రధానం చేస్తు 
న్నారు. ఒక జత బంగారు గాజులూ, రెండు 
జతల బంగారు పాంజేబులూ, నరహాల చెవి 
కమ్మలూ, నగిషీవర్డాణమూ కావాలి. అంతా 
కలిని వెయ్యిదీనారాలకు తక్కువ కాకుండా 
ఇప్పించండి. నరుకు తీనుకుపోయి అమ్మ 
గారికి చూపించి, నచ్చితే డబ్బు తీనుకుని 
ఇప్పుడే వస్తాను. అంతదాకా అబ్బాయిని 
అక్కడే ఉంచిపోతాను,” అన్నది దిలైలా. 

“అబ్బాయిని ఉంచనవనరం లేదు, 
ఉంచాలని ఉంటే ఉంచు,” అని వర్తకుడు 
అమె కోరినవన్ని ఇచ్చాడు. వాటిని తీనుకుని 
దిలైలా తిన్నగా తన ఇంటికి వెళ్ళిపోయింది. 

అక్కడ వర్తకులపెద్ధ ఇంటికి చేరేసరికి 
ఇల్లు భీభత్సంగా ఉన్నది. ఆయన భార్య 
కిందపడి. దొర్లుతూ పుజ్టడు దుుఖంలో 
ఉన్నది. పిల్లవాడు కనబడటం లేదు. వర్త 
కుడు ఎంతో (ప్రయాసపడి వెతికించగా నాడు 
నగల వర్తకుడి దుకాలుంలో దొరికాడు. 

“దొంగ వెధవా, నా పిల్లవాళ్లు ఇక్కడ 
వెట్టావా?. వాడి వంటి. మీద - నగలూ, 
దుస్తులూ ఎక్కడ?” అని ఆడిగాడు వర్త 
కుల పెద్ద. 


జతల చందమాను 
కళ 


“నేను తమ ఇంటికి పంపిన వెయ్యి 
దీనారాల నగల మాకేమిటి? ” అన్నాడు 
నగలవ ర్తకుడు. 

ఒకరి గొడవ ఒకరికి అర్ధం కావటానికి 
చాలాసేపు పట్రింది.. వాళ్లు ఘర్షణ పడు 
తుండగా, దిలైలా చేత మోనపోయిన 
ముగ్గురూ అక్కడికి వచ్చారు. ఒకరి నంగతి 
ఒకరు విన్నాక, అందరినీ మోనగించినది 
ఒకలేనని తేలిపోయింది. 

“ఆ ముండ అంతు తేల్చకుండా నేను 
నిద్రపోను,” అన్నాడు వర్తకుల పెద్ద. 

“ఆ ముసలిదాన్ని పట్టటానికి నేను 
కూడా మీతో వస్తాను,” అన్నాడు నగల 
వర్తకుడు. 

కాని ఎలా వెతకాలి? అందరూ కలిసి 
శట్టగా వెళ్ళి లాభం లేదు. అందరూ తలా 
ఒక దిక్కూ వెళ్ళిపోయి. మధ్యాహ్నని 
కల్లా హజ్‌మనూద్‌. అనే మంగలి పెట్టిన 
దుకాణం దగ్గిర కలునుకునేటట్టు ఏర్పాటు 
చేనుకున్నారు. 

మధ్యాహ్నంవేళకు గాడిద గల కుర 
వాడు మంగలి దుకాణం కేసి వస్తూండగా. 
వాడికి దిలైలా కనిపించింది. వేషం మారినా 
వాడు, ఆమెను గుర్తుపట్టి, “ దొరికావా, దొంగ 
వీనుగా!” అన్నాడు. 


“అదేమిటి, నాయనా?” అన్నది దిలైలా 
ఆఅమాయికంగా.. 


“నా గాడిద! నా గాడిదను నా కిచ్చి 
మరీ మాట్టాడు,” అన్నాడు కుర్రవాడు. 

“ఎందుకలా అరుస్తావు? నీ గాడిదను 
చేను..కాజేకా ననుకుంటున్నావా? మంగలి 
'మసూదు దగ్గిర ఉంచాను. మాట్టాడకుండాా 
నా వెంటరా, నీ గాడిదను నీకు ఇప్పిస్తా" 
అన్నది దిలైలా. 

ఇద్దరూ. మంగలి _ధుకాణం చేరారు. 
కుర్రవాళ్టు బయకే. ఉండమని, దిలైలా 
లోపలికి వెళ్ళి మనూడుతో. _"నునే 
కాపాడాలి, నా తం్యడీ!” అన్నది. 


చందమామ 
త్‌ 











| 


నాల 


క్ష! 


“విమిటి, పిన్నమ్మా? అనలు సంగతి 
చెప్పు,” అన్నాడు హజ్‌మనూద్‌, 

“ఆ బయట ఉన్నాడే, వాడునా కొడుకు, 
నాయనా, జాయిలా పడి, చచ్చి బతికాడు. 
'ాని వాడి బుద్ధి పుచ్చిపోయింది. చిన్నప్పుడు 
వాడికొక గాడిద ఉండేది. దానికోసం 
వాడిప్పుడు. ఒకటే. కలవరింత! గాడిదో 
గాడిదో అంటాడు. వాడి పిచ్చి నువే వదల 
గొట్టాలి.” అన్నది దిలైలా. 

'మంగలి దిల్రైలా నుంచి దీనారం తీను 
కుంటూ, “అదెంత పని? తల గొరిగేసి నిమ్మ 
రనం ఆంటానంకఓే, మూడు పూటల్లో గుణం 
ఇస్తుంది,” అన్నాడు. 





“మంచి మాటలతో వాళ్ణి పిలిచి, వైద్యం 
చెయ్యి, నాయనా. నీ రుణం ఉంచు 
కోనులే,” అన్నది దిలైలా. 

మనూద్‌. దుకాణం బయటికి వచ్చి, 


 క్యురవాజ్ఞై చూసి, “లోపలికి రా,” అన్నాడు. 


“నా గాడిద?” అన్నాడు క్మురవాడు. 

“నీ గాడిద ఎక్కడికి పోతుంది, అది 
నా దగ్గిర ఉన్నది లే! ఒక క్షణం లోపలికి 
రా!” అన్నాడు మంగలి, 

క్యరాడు వసారాలోకి అడుగు పెట్టగానే 
మనూద్‌.. నొకర్లు. వ్యాళ్థి పట్టుకుని, పెడ 
రెక్కలు విరిచి కట్టారు. మసూద్‌ వాడి తల 
నున్నగా గొరిగి, నిమ్మ రనం మర్ధన చేశాడు, 
కుర్రవాడు పెద్ద పెట్టున కేకలు పెట్టాడు. 

మనూద్‌ చికిత్స ముగించి లోపలికి వెళ్ళీ 
నరికి మునలిది లేదు సరేకదా, దుకాణానికి 
నంబంధిన కత్తులూ, కత్తెరలూ, ఆధ్ధాలూ, 
తల నూనెలూ, మర్దన తైలాలూ, అత్తరులూ, 
కుర్చీలూ, బల్లలూ మాయమయాయి. 

మనూద్‌ క్యురవాడి దగ్గిరికి వచ్చి, వాడి 
పీక పట్టుకుని, “మీ అమ్మ ఎక్కడరా, 
పిశాచంగాడా?” ఆని ఆడిగాడు. 

“మా అమ్మ పోయి ఎంత కాలమాయె! 
నా గాడిదను. ఇస్తానన్నావు. ఇచ్చెయ్యి.” 
అన్నాడు క్కురవాడు, తల నిమురుకుంటూ. 


ఖు 
అవల ళలలంలలంాం చందమామ ఇనా 





రతా నటల ల లలల లుల లవ ల్నాలటులులి 


ఈ సమయంలో. మిగిలిన వాళ్ళుకూడా. 
అనుకున్న (ప్రకారం దుకాణం చేరు 
కున్నారు. జరిగినదంతా విన్నాళ, ముసలిది 
మంగలి మనూద్‌ను కూడా మోనగించినట్టు 
నృష్టమయింది. ముసలిదాన్ని పట్టుకునే 
టందుకు బయలుదేరిన జట్టులో మసూద్‌ 
కూడా చేరాడు. 

వాళ్ళు వీధుల వెంబడి తిరుగుతూండగా, 
గాడిదగల కురవాడికి దిలైలా మళ్ళి కని 
పించింది. వాడు చవ్వున అమెమీద పడి 
పట్టుకుని, “"మునలిముండ దొరికింది! 
ఈ సారి తప్పించుకు పోనివ్వకండి,”” అని 
బిగ్గరగా అరిచాడు. 





య. 

అందరూ. కలిసి దిలైలాను పట్టుకుని 
జాలిద్‌. ఇంటిక్‌. తినుకుపోయి,. అక్కడి 
భటులతో, “మేము వెంటనే జూలిద్‌గారి 
దర్శనం చెయ్యాలి,” అని చెప్పారు. 

జాలిద్‌ న్నిదపోతున్నాడనీ, ఆయన లేచే 
దాకా వాళ్ళు వేచి ఉండవలిసి ఉంటుందని, 
భటులు చెప్పారు. వాళ్ళు మగవారిని 
ఆవరణలో కూర్చోమని, దిలైలాను జనా 
నాలోని ఒక గదిలోకి పంపించారు. 

దిలైలా ఆ గదిలో ఉండిపోక, ఇంకా 
లొపలికి వెళ్ళి. ఆనేక గదులు దాటి, మేడ 
మీద జూలిద్‌ భార్య ఉండే గదికి వెళ్ళింది. 
ఆమె జాలిద్‌ భార్యకు నలాం చేస, 








“మా బానినలను మీ భర్తగారు పన్నెండు 
వందల దీనారాలకు బేరం చేశారు. వాళ్ళను 
అప్పగించటానికి తెచ్చాను. ఆయన నిద 
పోతున్నట్టు. తెలిసింది. వారు. లేచేసరికి 
వీవేళ అవుతుందో?” అన్నది. 

“ఆ సంగతి నాకు తెలియదుగాని, 
బానిసలను కొనాలని మాథత్రం వారు నాతో 
ఎప్పుడో అన్నారు. ఇంతకూ మీ బానిస 
లెక్కడ?” అని అడిగింది జాలిద్‌ భార్య. 

“బయట ఉన్నారు. కిటికీలో నుంచి 
చూస్తే కనిపిస్తారు. అందరూ మంచి పుటక 
గలవాళ్ళేలెండి. అందుకు సందేహం అక్క 
న్లోదు,” అన్నది దిలైలా. 


జాలిద్‌ భార్య కిటికిలో నుంచి చూసింది. 
బయట నిలబడిన వాళ్ళు ఆమెకు తృప్తి 
కరంగానే ఉన్నారు. ఆమె. దిలైలాతో 
“డబ్బు నేనే ఇద్దును, కాని నా దగ్గర 
డ్రన్తుతం వెయ్యిదీనారాలే ఉన్నాయి. ఏం 
చేసేది?” అన్నది. 

“* వెయ్యి చాలుగదండీ ? రెండునందలు 
ముందే బయానాగా తీనుకున్నానుగా? 
అన్నది దిలైలా. 

అమె జాలిద్‌ భార్య నుంచి వెయ్యి 
'దీనారాలూ తీనుకుని సలాం చేసి, ” కూర్చో 
బెట్టకుండా నా పని పూర్తిచేసి చాలా పుణ్యం 
కట్టుకున్నారు. నాకు మా బానినల ముజాలు 
చూడటానికి చాలా బాధగా ఉంది. మీరు 
మరోలా అనుకోక, నన్ను దయచేసి దొడ్డి 
దారిన పంపెయ్యండి,” అన్నది. 

ఖాలిద్‌. భార్య దిలైలాను. దొడ్డిదారిన 
పంపేసింది. 

జాలిద్‌ నిద్రలేవగానే ఆమె ఆయనతో, 
“ మొత్తానికి మంచి టీరమే చేశారే!” 
అంటూ బానిసల సంగతి అంతా చెప్పి 
అభినందించింది. 

జాలిద్‌ అంతా విని ఆశ్చర్యపోయి, 
“"బానిన లేమిటి? బేర మేమిటి? నే నెవ 
రికీ బయానా ఇవ్వలేదే! " అన్నాడు. 


చందమామ 
వక 


కానా కాలాల ంావుదారాకాాంంల్తాంద్థాలాలాంలలాలభారాగాాంలాలన్యానావారా నాం 





న! 


“అదేమిటి? నే నా ముసలావిడకు 
'వెయ్యిదీనారాలూ ఇచ్చేశాను. అమె మనకు 
అమ్మిన బానినలు కంద వున్నారు,” అన్నది 
జాలిద్‌ భార్యం 

బాలిద్‌ క0దికి వెళ్ళి, దుకాణదా 
రునూ, కలంకారీవాబ్ణీ, రత్నాల వర్తకుణ్ణే, 
మంగలి మనూద్‌నూ, గాడిదగల కురవాట్టీ 
చూసి ఆశ్చర్యపడి, “మీరేనా,నేను కొన్న 
బానిసలు? ” అని అడిగాడు. 

“ఇదేనా మీరు మాకు చేసే న్యాయం? 
మేము బానినలమా ? ఖలీఫాగారి నడుగుదాం 
పదండి,” అన్నారు వాళ్ళు. 

అదే సమయానికి ముస్తఫా కూడా అక్క 
డికి వచ్చాడు ఈ నరికి, ఆయనకు ముసలిది 
తన భార్యకు చేసిన మోనం గురించి 
తెలిసింది. ఆయన జాలిద్‌తో, “మీ నిర్వాహం 
కంద (ప్రతి ముసలితొత్తూ యధేచ్చగా 
ఏక్రొంపలో నైనా జొరబడి అమాయక స్త్రీలను 
మోనగించవచ్చులా కనబడుతుందే! 





అపళశంల 





అశపతతి 


నా భార్యకు జరిగిన మోసానికి ఏమి 
నంజాయిషీ ఇస్తారు? ” అని ఆడిగాడు. 

జాలిద్‌ బెదిరిపోయి, “అయ్యా, ఈ 
ముసలిదాన్ని శషించే భారం నేను మీద 
'వేనుకుంటాను. మీ అందరికీ దానివల్ల కలి, 
గిన నష్టానికి పరిహారం ఇచ్చుకునే పూచీ 
కూడా నాదే!” అని, మిగిలినవాళ్ళ కేసి 
తిరిగి, “మీలో మునలిదాన్ని గుర్తించగల 
వారెవరు ?” అని ఆడిగాడు. 

“మా వెంట వదిమంది భటులను ఇచ్చా 
రంటే దాన్ని వటి తెస్తాం!” అన్నారు 
వాళ్ళు జాలిద్‌తో. 

వారు భటులను వెంటబెటుకుని కొద్ధి 
దూరం వెళ్ళసరికే దిలైలా వారికి ఎదురుపడి, 
వారిని చూసి పారిపోటోయింది. కాని వారు 
వెంట తరిమి ఆమెను పట్టుకుని, చేతులు 
వెనక్కు విరిచి కట్టి జాలిద్‌ వద్దకు తీనుకు 
పోయారు. దిలైలా ఆట కట్టిననే కనబడింది. 

--(ఇంకా వుంది) 














ఖౌలిద్‌ దిలైలాను ఆమె చేసిన దొంగతనా 
లను గురించి ప్రశ్నించాడు. 

“మీ రడిగేది నా కేమీ అశ్థం కావటం 
లేదు. నేను నా జన్మల్లో దొంగతన మన్నది 
చేసి ఎరగను,” అన్నదీ దిలైలా. 

అప్పటికే పొద్దు గూకింది. ఆ రోజుకు 
ఆమెను విచారణ చేసే అవకాశం లేదు. 
ఆమె మీద ఆరోపణలు చూడబోతే చాలా 
ఉన్నాయి. సాక్షులు కూడా చాలా మంది 
ఉన్నారు. ఆమె వాలకం చూస్తే ఒకంతట 
నేరాలను ఒప్పుకునేటట్టు కనబడలేదు. 
అందుచేత ఖాలిద్‌ ఆమెను ఆ ర్యాతి అంతా 
చీకటికొట్టులో ఖైదు చేసి ఉంచి, తెల్లవారి 
విచారణ జరపనిశ్చయించాడు. 

కాని జైలు అధికారి ఆమెను గురించి 
బాధ్యత వహించటానికి ఒప్పుకోక, “ ఈమె 
పెద్ద మోసకారి. ఏదో ఉపాయం చేసి 


ఖైదు నుంచి తప్పించుకుపోతే నా పీక 
పోతుంది.” అన్నాడు. 

“అదీ నిజమే. విచారణ జరిగేదాక్సా 
ఈ మునలిదాన్ని నలుగురికీ కనిపించే 
చోటనే ఉంచి. కావలాకాయటం మేలు,” 
అన్నాడు బాలిద్‌. 

అయన గుర్రం మీద బయలుదేరాడు. 
ఫిర్యాదీలు అయిదుగురూ, దిలైలాను ఈడ్చు 
కుంటూ, ఆయన వెనకనే నగరం వెలప 
లకు వెళ్ళారు. అక్కడ బయలు (ప్రదే 
శంలో దిలైలాను ఒక న్తంభానికి కష్టే 
యించ్చి ఫిర్యాదీలను ఆయిదుగురిని 
ఆమెను కాపలాశాయమని. చెప్పి, జాలిద్‌ 
తన ఇంటికి వెళ్ళిపోయాడు, 

అయిదుగురూ ఆమె చుట్టూ కూర్చుని 
చాలాసేపు ఆమెను నానాతిట్లూ తిట్టి తమ 
కసి కొంత తీర్చుకున్నారు. అయితే భోజ 





ఆర్‌. నాగభూషణం 











నాలు చెయ్యగానే వారికి న్నిద ముంచు 
కొచ్చింది. ఎందుకంకే, మూడు ర్యాతు 
లుగా వారికి నిద అన్నది లేదు. 

అర్ధర్యాతి దాటి చాలా సేపయింది. 
అ సమయంలో ఇద్దరు ప్రయాణీకులు 
చెరొక పక్క నుంచీ వన్తూ ఆ ప్రాంతంలో 
కలునుకున్నారు. ఒకడు నగరం నుంచి 
వెళ్ళిపోతున్నవాడూ,. రెండోవాడు నగరం 
చేరుతున్నవాడూనూ. వారిద్దరూ మాట్లాడు, 
కున్న మాటలు దిలైలాకు వినిపించాయి. 

“బాగ్జాదులో పొందదగిన అనుభవాలలో 
అన్నిటినీ మించినది ఏమిటి?” అని వచ్చే 
వాడు వెళ్ళేవాజ్డు అడిగాడు. 


న. 


ల అంతంత తతత శత ట అ లుటుళి 


“మీగడ పూసిన తేనెరాస్టైలు!. నేని 


నగరంలో ఉన్న మూడు రోజులూ అవే 


తిన్నాను. ఏదైనా మొహం మొత్తవచ్చు 
గాని, ఇవి మ్యాతం మొహం మొత్తవు. 
ఎంత తిన్నా ఇంకా తినాలనే అనిపిస్తుంది,” 
అన్నాడు వెళ్ళేవాడు. 

“భీష్‌! డబ్బు చూడకుండా, నేని నగ 
రంలో ఉన్నన్నాళ్ళూ మీగడ పూసిన తేనె 
రాజ్టలే తింటాను.” అన్నాడు వచ్చేవాడు, 

వెళ్ళేవాడు ముందుకు సాగిపోయాడు, 
వచ్చేవాడు, దిలైలా స్తంభానికి కట్టేసి 
ఉన్న దిక్కుగా వచ్చాడు. 

ఈ లోపల, సంభాషణ అంతా విన్న 
దిలైలా అప్పటికప్పుడే ఒక ఎత్తు ఆలోచిం 
చింది. ఆ ఎత్తు పారితే తాను తప్పించుకు 
పారిపోవచ్చు. అ వచ్చేవాడు,పరదేశి, వాడికి 
తాను ఎవరో, తన కథ ఏమిటో తెలియదు, 
అందుచేత వాడు తేలికగా మోసపోయే 
అవకాశం వుంది. 

“నాకు వద్ధు! నేను తినను!” అనటం 
ఆరంభించింది దిలైలా. 

ఆ మనిషి ఆమెను సమీపించి, “ఏమి 
టమ్మా? ఎవరు నువు? నిన్నెందుకిలా కట్టి 
పెట్టారు? ఏమిటి తిననంటున్నావు?” అని 
అడిగాడు. 


చందమామ హాల 
వశ 





“ఏం చెప్పేద్మి నాయానా? నాభర్త 
తేనె రొట్టెలు తయారు చేసి, వాటిమీద 
మీగడ పూసి అమ్మి, లక్షలు గడించాడు. 
మొదట్లో నా కవి అంకే ఇష్టంగానే ఉండేది 
కాని, రానురాను వాటి పేరు చెబితేనే 
వాంతి అయే పరిస్థితి ఏర్పడింది. మొన్న 
మా దుకాణానికి ఒక గొప్ప అమీరు 
వచ్చాడు. అప్పుడు నా భర్త, ఆ అమీరుతో 
బాటు నన్ను కూడా తేనె రొజ్బెలు తినమని 
నిర్చంధించాడు. నేను వాటిని నోట పెట్టుకో 
బోయేనరికే వాంతి అయినంత పని 
అయింది, ఆ అమీరుకు అనుమానం వచ్చి, 
తేనె రొజ్బలు తినకుండానే వెళ్ళిపోయాడు. 

















అతత నళ లత అం ళనల లతల తళతళ 





ఈశ తళా 


నా భర్తకు డబ్బు నష్టం రావటంతోబాటు, 
తయారు. చేసిన నరుకంతా వృథా అయి 
పోయింది. కాని తప్పు నా భర్తది. ఆయన 
నన్ను తేనె రొజ్బలు తినమని ఉండరాదు. 
అయిన్నా తప్పు నా మీదికే నెట్టి నేను తన 
వ్యాపారాన్ని పాడు చేశానని నామీద ఫిర్యాదు 
చేశాడు. న్యాయాధికారి నాకు తేనె రొష్బలు 
తినే శ విధించి, ఇక్కడ కట్టి పెట్టించాడు. 
తెల్లవారుతూనే రాజభటులు తేనె రొప్టెలు 
తెస్తారు. అవి, అందరూ చూస్తూండగా నేను 
తినాలి. తినేదాకా నాకు భోజనం పెట్టరు, 
నా కష్టాలు ఎందు కడుగుకావు, నాయనా?” 
అన్నది దిలైలా. 











“* అయ్యో, అవ్వా! పాపం, నీకెంత కష్టం 
వచ్చింది! అలాటి కష్టం నాకు రాకూడదూ?” 
అన్నాడు వరదేశి, 

“అదేం భాగ్యం, నాయనా? నా కట్లు 
విడిపించి, నా స్థానంలో నువు నిలబడి, 
నా చేత కట్టించుకుని, నాలాగే ముఖం మీద 
మునుగు వేనుకున్నావంకే, ఇంకా స్సేవట్లో 
తేనె రొష్టెలు తెచ్చి, నిన్ను చూసి నేనే 
అనుకుని, మీగడతోసహా వాటిని నీచేత బల 
వంతాన తినిపిస్తారు!" అన్నది దిలైలా. 

ఈ మాటలు నమ్మి పరదేశీ ఆమె కట్లు 
విప్పాడు. దిలైలా ఆతన్ని స్తంభానికి కట్టి 
అతని ముఖాన మునుగు వేసి, అతను ఎక్కి 





౧౪చం ద్తా ము తంహహాతాా: 


తవా అ ంలల వల అల లలల టాళాి 


వచ్చిన గరం మీదనే ఎక్కి, బాగ్టాదు 
నగరంలోకి వెళ్ళిపోయింది. 

తెల్లవారగానే ఫిర్యాదీలు అయిదుగురూ 
నిద్రలేచి, స్తంభానికి కట్టి ఉన్నది దిలైలాయే 
అనుకుని, ఆమెను కసితీరా మళ్ళీ తిట్ట 
నారంభించారు. 

ఈ తెట్లు కొంచెంసేపు విని, స్తంభానికి 
కట్టి ఉన్నవాడు, " ఇంతకూ తేనె రొట్టెలు 
రావేం?” అన్నాడు. 

వాడి .గొంతు విని నిర్హాంతపోయి, 
ఆ అయిదుగురూ వాడి ముఖం మీది 
మునుగు తొలగించి చూశారు. ముసలిది 
మరోసారి తమ కళ్ళలో దుమ్ము కొట్టిందని 
వాళ్ళకు అర్ధమయింది. 

కొంతసేపటికి ఖాలిద్‌ న్వయంగా అక్క 
డికి వచ్చి, జరిగిన మోసం గురించి తెలును 
కున్నాడు. ఇది తనవల్ల తిరే ఫిర్యాదు కాదని 
అతనికి తోచింది. అతను అందరినీ వెంట 
బెట్టుకుని తిన్నగా ఖలీఫా వద్దకు వెళ్ళాడు. 

ఖలీఫా హారూనల్‌ రషీద్‌ అందరి కథలూ 
విని, ఎవరికెవరికి ఎంతెంత నష్టం కలిగితే 
అంతా కాను సరి చేస్తానని మాట ఇచ్చాడు. 
అయినా మునలిదాన్ని పట్టుకోవలిసిన అవ 
నరం ఉన్నది. ఆ భారాన్ని ఖలీఫా బాలిద్‌ 
పైనా, ముస్తఫా పైనా వేశాడు. 





స 





ఆమెను పట్టటం నావల్ల ఆయే పని 
కాదు,” అన్నాడు ఖాలిద్‌ ఖలీఫాతో. 

“అలా అయితే ఆ వనికి మరెవరినన్నా 
చూపు,” అన్నాడు ఖలీఫా, 

“క్రొత్త. కొత్వాలు అహ్మద్‌ ఉండగా 
మరొక రెందుకు? ఆయన పదవిలోకి వచ్చి 
నాక ఇంతవరకూ ఎవరినీ పట్టుకున్నట్టు కని 
పించదు. ఈ మాయదారి ముసలిదాన్ని 
పట్టితే ఆయనే పట్టాలి. ఈ వని కూడా చెయ్య 
లేకపోతే ఇక అయన (ప్రజ్ఞ ఏమున్నది?” 
అన్నాడు జాలిద్‌, 

ఖలీఫా అహ్మద్‌ను పిలిపించి, ఆతనికి 
మునలిదాని కథ అంతా చెప్పి, ఆమెను 
పట్టుకోమని ఆజ్ఞాపించాడు. 

అహ్మద్‌ ఆ క్షణమే తన నలభై మంది 
భటులకోనూ ముసలిదాన్ని పట్టుకోవటానికి 
బయలుదేరాడు. 

అ భటుల పైన జమేదారు గూని అలీ 
అనేవాడు. వాడు తన యజమాని అయిన 
అహ్మద్‌తో, “ అయ్యా, నా ఉద్దేశం మనం 
ఈ ముసలిదాన్ని పట్టటంలో హసన్‌గారి 
నహాయం కూడా తీసుకుంటే బాగుంటుం 
దని!” అన్నాడు. 

“ట్టరి గూని వెధవా! మన కింకొకరు 
నహాయం చేసేదేమ్మిటా? మనం అంత 


'చాతకాని వాళ్ళమా? మరోసారి ఆ మాట 
అన్నావంటే. మక్కెలు. విరగబొడుస్తాను, 
జాగ్రత్త!” అని అహ్మద్‌ హనన్‌కు వినిపించే 
లాగా అన్నాడు: స 

ముసలిదాన్ని పట్టటానికి తనను కాదని 
ఖలీఫా అహ్మద్‌ను పురమాయించినందుకే 
కుళ్ళుతున్న హసన్‌, అహ్మద్‌ (ప్రగల్భాలు 
విని మరింత కుళ్ళిపోయాడు. “నా సహాయం 
లేకుండా ఈ అహ్మద్‌గాడికి ముసలిది 
దొరికి నప్పటి మాట కద!” అనుకున్నాడు 
హనన్‌ తనలో, 

అహ్మద్‌ తన నలభై మంది భటులనూ 
రాజభవనం వెలవల ఉన్న మైదానం మీదికి 








తెచ్చి, “వీరాగ్రేనరులారా! మిమ్మల్ని 
నాలుగు దళాలుగా విభజిస్తాను.. నాలుగు 
దళాలూ నగరంలోని నాలుగు పేటలూ 


చక్కగా గాలించండి. రేపు మధ్యాన్నాని 
కల్లా అందరూ ముస్తఫా వీధిలో ఉన్న 
నరాయ్‌ వద్దకు చేరండి. అక్కడికి నేను 
వచ్చి మీ అనుభవాలు వింటాను,” అన్నాడు. 

నాలుగు. దళాలూ. నాలుగు వైపులా 
బయలుదేరాయి. అహ్మద్‌ కూడా న్వయంగా 
ఆచోకీ తీయటానికి బయలుదేరాడు. 

తనను పట్టటానికి ఖలీఫా అహ్మద్‌ను 
నియోగించినట్టు విని దిలైలా ఏ మ్యాతమూ 
లక్ష్యపెట్టలేదు. అమె తన కుమార్తెతో, 


న. 





వచా లట ళు టలశలళి 


“నన్ను నిజంగా పట్టగలవాడు హనన్‌ 
ఒక్కడే. అలీఫా అతన్ని నియోగించక 
పోవటం మన అదృష్టం. ఇక అహ్మద్‌ 
అంటావా? అతన్ని నువ్వయినా మూడు 
చెరువుల నీళ్ళు కాగించవచ్చు.” అన్నది. 

“అయితే నేను వెళ్ళి వాళ్ళను విడిపించి 
రానా, అమ్మా?” అని జీనాబ్‌ అడిగింది. 

“అలాగే. వెళ్ళిర్ణా తల్లీ!” 
దిలైలా సంతోషంగా. 

జీనాబ్‌ చాలా అందంగా అలంకరించు 
కుని, అతి పల్చని సిల్కు మేలి మునుగు 
'వేనుకుని, ముస్తఫా వీధిలో హజ్‌ కరీమ్‌ 
అనేవాడు నడుపుతున్న సరాయ్‌$ వెళ్ళింది, 
అమె హజ్‌ కరీముకు రెండు సలాములు 
పారేసి, “కొందరు ఆ ప్రమిత్రులు వస్తున్నారు, 
వారు మరెవ్వరితోనూ సంబరిధం లేకుండా 
కాలక్షేపం చేస్తారు. అందుచేత మీ పెద్ద 
సావడి ఒక రోజుకు అధ్ధెకు ఇప్పించండి. 
” అన్నది, 

హజ్‌ కరీమ్‌ ఆ పిల్ల అందం చూస్తి 
“అద్దె అవనరం లేదు. వచ్చే అతిథులు 
నా సారా ఖర్చు చేస్తే చాలు,” అన్నాడు. 

“దానికేమీ చచ్చుండదు. నా మకు 
లంకా చిల్లి కడవలే అనుకోండి,” అన్నది 
జీనాబ్‌ నవ్వుతూ. 


అన్నది 





అలాల చందమామ లాం 
38 


అమె తము ఇంటి నుంచి తివాసీలూ 
బాలీసులూ, బల్లలూ, కంచాలూ, ఇతర 
సామాన్లూ. మోయించి తెప్పించి, సకాయ్‌ 
లోని పెద్ద సావట్లో పరిపించింది; తిండి, 
శాగుడూ సిద్ధం చేయించి, సరాయ్‌ ముఖ 
ద్వారం వద్ధ కాపువేసి నిలబడింది. 

కొంతసేపటికి గూని ఆలీ, మరి తొమ్మిది 
మంది భటులూ ఎకనక్కేలాడు కుంటూ 
అక్కడికి వచ్చారు. 

జీనాబ్‌ గూని ఆలీని చూసి, “ తమరేనా 
అహ్మద్‌?” ఆని అడిగింది. 

“ళాదు, కాదు. నన్ను గూని అలీ 
అని నవ్వుతూ అన్నాడు అలీ. 





అ అలల లాలా టట లాతటాలి 


“అయితే, మీరంతా నా ఆతిథ్యం స్వీక 
రించండి,”” అంటూ జీనాబ్‌ వారిని సావ 
ల్లోకి తీనుకుపోయింది. 

అ పది మందీ సారా పీపాచుట్టూ మూగి, 
కాగుడు మొదలుపెట్టారు. అందులో 
జీనాబ్‌ అదివరకే భంగు బాగా కలిపి 
ఉంచటంచేత, కొద్ధి క్షణాలలోనే అందరూ 
ఒళ్ళు తెలియకుండా పడిపోయారు. 

జీనాబ్‌. ఒక్కొక్క భటుణీ కాళ్ళువట్టి 
దొల్లకి తడ్చుకుపోయి, కష్టులు 'సేర్చినట్టు, 
ఒకరి మీద ఒకర్ని పేర్చి, వారి మీద ఒక 
గుడ్డ కప్పి, హాలు శుభ్రం చేస, మళ్ళీ 
తలవాకిట నిలబడింది. 





కాలాల కో లాలా 


శంఖం లతల ళల లతల లలల అతత లత త త తలల తం ల వలల 


కొద్దిసేపట్లో మరొక జట్టుకు చెందిన 
పది మంది భటులు వచ్చారు. వారిని 
కూడా జీనాబ్‌ ఆహ్వానించి తీసుకుపోయి, 
కాగించి సృహ లేకుండా చేస్తి దొడ్లోకి 
ఈడ్చుకుపోయింది. 

కాస్సేపటికి, అహ్మద్‌ గుర్రం మీద 
వచ్చి చేరాడు. ఆతను తలవాకట ఉన్న 
జీనాబ్‌ను చూసి, “విం పిల్లా నాభటు 
లివరైనా వచ్చారా?” అని ఆడిగాడు. 

“తమరు కొత్వాలు అహ్మద్‌గారు కాదు 
కద! ఆలా అయితే, మీ భటులకు ఈ వీధి 
చివర ఎవతో ముసలిది కనిపించిందిట, 
ఆమెను పట్టుకోవటానిక వెళ్ళినట్టు తమతో 
మనవి చెయ్యమన్నారు. వాళ్ళు దాన్ని 
పట్టుకొచ్చేలోపుగా తమరు లోపలికి దయ 
చేస్తి నా ఆతిథ్యం స్వీకరించండి,” అన్నది 
జీనాట్‌ సలాం చేసి. 

అహ్మద్‌ పరమానందంతో ఒప్పుకుని, 
తాగటం (ప్రారంభించి, త్వరలోనే స్పృహ 


తవ్చి పడిపోయాడు. జీనాబ్‌ ఆతని 
లోదుస్తులు తప్ప మిగిలిన బట్టలూ, అభర 
ణాలూ కాజేసింది. అమె దొడ్లో ఉన్న 
నలభై మంది భటులనూ అలాగే దోచి 
అహ్మద్‌ ఎక్కివచ్చిన గ్యురం మీద ఇంటికి 


అహ్మద్‌, అతని భటులూ కూడా రెండు 
వగళ్ళూ, రెండు ర్యాశ్రులూ ఒళ్ళు తెలియ 
కుండా న్నిదపోయి, మూడోనాటి ఉదయం 
'మేలుకున్నారు. చాలాసేపు వారికి తామె 
క్కడ ఉన్నదీ తెలియలేదు. అయితే 
'గ్రమంగా వాళ్ళు తమకు జరిగిన మోసాన్ని 
కొంచెం కొంచెమే (గ్రహించి, భరించ 
రానంత సిగ్గువడిపోయారు. లోదుస్తులు 
ధరించి వీధిలోకి వెళ్ళటం మరింత అవ 
మానం. అయినా వెళ్ళక తప్పదు. 





'బనీనుల్లూ కింద చెడ్డీలూ ధరించి అహ్మద్‌, 
అతని భటులూ సాహసించి వీధిన పడ్డారు. 
ఆా(ఐంకాఉంది) 








కొళ్వాలు అహ్మద్‌ కష్టాలు అంతటితో 





తీరలేదు, జీనాబ్‌ చేసిన మోసం కార 
ఖంగా అహ్మద్‌, తన నలభైమంది భటు 


లతో బాటు తన దుస్తులను పోగొట్టుకుని, 
ధరించి. సిగ్గుతో తలవంచు 
సవడి వన్తూ, రెండో కొత్వాలైన 
హసన్‌ కంటనే పడ్డాడు. 

హనన్‌ ఆహ్మద్‌కు పట్టిన దుస్థితికి లోలో 
పల నంతొషించి, పైకి మటుకు ఆమాయ 
కంగా, "ఇదేమిటి, ఆహ్మద్‌? ఉదయం 
పూట, అందులోనూ. ఈ చలిగాలిలో ఆటు 
వంటి. దుస్తులతో తిరగటం ఆరోగ్యానికి 
" ఆని అడిగాడు. 


“కష్టాలు ఆందరికీ వస్తాయి, 











మంచిదా 





విధిని తప్పించుకోవటం మ 
వాళ్ళక సాధ్యం కాదు. చేను ఒక జాలిక 


చేత మోనపోయాను. నీకు డాని ఆచూకీ 





ఏమైనా తెలుసునా?" అన్నాడు అహ్మద్‌ 
దీనంగా. 

“నాకు ఆ పిల్లా తెలును, దాని తల్లీ 
తెలును. వెళ్ళి పట్టుకోమంటావా ఏమిటి? 
అన్నాడు హసస్‌. 

“ఆది ఎలా సాధ్య మవుతుంది? * అని 
అహ్మద్‌ ఆశ్చర్యరిగా ఆడిగ్యాడు, 

““విముందీ? ఖలీఫా వద్రకు పోయి, 
ముసలిదాన్ని పట్టటం నీ వల్ల కాదని చెప్పు. 
ఆ వనికి నన్ను నియోగించమని ఇలీఫాను 
వేడుక” ఆని హనన్‌ సలహా ఇచ్చాడు, 

ఆహ్మద్‌ తన ఇల్లు చేరుకుని, దుస్తులు 
ధరించి, ఖలీఫా వద్ధకు పోయి, ముసలి 
డు హననే అని 






అలీఫా హసస్‌ను పిలిపించి, “ నీకు ఈ 
ముసలిది తెలునునా? ద్షాన్ని పట్టుకునే 





ఆర్‌. నాగభూషణం 














వని అహ్మద్‌ తన వల్ల కాదంటున్నాడు. 
నీకు చెటితే చెయ్యగలవా?” 
ఆడిగాడు. 

""ముసలిడాన్ని ఎరుగుదును. ఆది ఈ 
దొంగతనా అన్నిటినీ ధనలోభంతో చేసిందని 
నేను అనుకోవటం లేదు. శ్‌ 
సామర్ధ్యాలను ఏలినవారికి చూవటానికే 
బదంకా చేస్తూ ఉండాలి. ఆమె కాను 
బొంగిలించిన వస్తువు లన్ని ఎవరివి వారికి 
ఇచ్చినమీదట తమ రామెను క్షమించాలి. 
అలా అభయం ఇచ్చేటట్టుంకే, నేనామెను 
తెచ్చి. మీ ఎదట హాజరు పెట్టగలను,” 
అన్నాడు హసన్‌. 












న. 


ముసలిది. ఎవరి సొత్తు వారికి తిరిగి 
ఇచ్చే వక్షంలో అమెను శక్షించనని ఖలీఫా 
అభయం ఇచ్చాడు. 

హనన్‌ తిన్నగా దిలైలా ఇంటికి వెళ్ళి 
ఈలుపు తట్టాడు, జీనాభ్‌ తలుపు తెరిచింది. 

“మీ అమ్మను ఖలీఫా పద్ధకు తినుకు 
పోపటానికి వచ్చాను. ఆమెను అలీఫా పిలు 
స్తున్నాడు. ఆయన ఆమె కిచ్చిన అభయం 
ఇదుగో. మీ అమ్మ తస్కరించిన సామాను 
లన్ని గుర్రాల మీదికి ఎత్తించు,” అన్నాడు 
హసన్‌. దిలైలా మేడ దిగి వచ్చింది. 

ఆమె దొంగిలించిన సరుళంకా గుర్రాల 
మీడ ఖలీఫా. దగ్గిరికి 
వెళ్ళందుకు దిలైలా తన కున్న దుస్తులలో 
కెల్లా మంచివి ధరించింది. 

“నువు తీసుకున్న సామానంతా పచ్చి 
నస్టైనా? " అని హనన్‌ దిలైలాను అడిగాడు. 

“ అహ్మదూ, అతని భటులూ వేను 
దుస్తులు తవ్చ, అంకా ఇచ్చేశాను. 
నిక, ఆ దౌంగతనంతో నాకు ఎలాంటి 
సంబంధమూ. లేదు,” అన్నది. దిలైలా 
హనన్‌తో. 

హనన్‌ నవ్వి, “ అవునులే, ఆంతే. ఆది 
మరొకరి పని,'' అన్నాడు. ఇద్దరూ దర్చారు 
చేరుకున్నారు. 


వేయించారు. 





అలల చందమా ము ౩ుాలంలలులలా 
వెత 





దిలైలాను చూడగానే ఖలీఫాకు అగ్రహా 
వేశం వచ్చింది. ఆమె చేసిన దురంతాలు 
తలుచుకుని ఆయ తల నరి 
శెయ్యమని భటులకు ఊత్తరు విచ్చాడు. 

హసన్‌ అయనకు ఆయన 


అభయం. గుద్తు చేయవలసివచ్చింది, అవ్వు 





ఇచ్చిన 


డాయన. కాంతించి “నీ పేరేమిటి?” 
అని ఆమెను అడిగాడు. 
“నా పేరు దిలైలా. నేను పావురాల 


టపా సడిపిన అధికారి భార్యను,” అన్నది 
దిలైలా. 





వు చాలా (ప్రయోజకురాలిలాగా 
ఉన్నావు. వీరందరినీ ఎందుకు మోసం 


చెయ్యవలసివచ్చింది ?” 
అడిగాడు. 

దిలైలా ఖలీఫా ముందు మోకరించి, 
* ఏలినవారు. నన్ను మన్నించాలి. నేను 
ధనాశతో ఈ దొంగతనాలు చెయ్యలేదు. 
నా భర్త నడుపుతూ ఉండిన పావురాల 
టపాను నేను నడుపుతానంకే వలినవారు 
అనుమతించారు కారు. కాని దొంగతనాలు 
చెయ్యటంలో ఘటికులైన ఈ హసన్‌, 
అహ్మద్‌లకు పెద్ద పదవు లిచ్చారు. వారి 
కున్నపాటి సామర్థ్యం నాకు కూడా ఉన్న 
దని రుజువుచేస్తే పావురాల టపా నడిపే 
ఉద్యోగం నా కిప్పిస్తారేమోనన్స ఆశతో 


అని ఖలీఫా 








ఇలా చేశాను, అన్నది. అమె మాటలు 
ఖఇలీఫాకు నమ్మదగినవిగానే తోచాయి. 
ఆయన ఫిర్యాదీ లందరికీ వారి వా 
సొత్తు ఇప్పించి, దిలైలా కస తిరిగి. 
“ఇంతకూ నువు కోరేదేమిటి ?” అన్నాడు. 
“నా భర్త చేసిన ఉద్యోగమూ, జీతమూ 
నాకు దయచేయించండి. పావురాల టపా 
నడిపే విధానమంతా నాకు పూర్తిగా 
తెలును. టపొ పావురాలను పోషించినది 
నేనూ, నాకూతురూసూ. మేమే వాటికి 
ఉత్తరాలు కశ్టేవాళ్ళం.. పావురాల టపా 
నిమిత్తం వలినవారు 
ఏర్పాటు చేసి, దాని రక్షణకుగాను నలభై 


పెద్ద దివాణం 





మంది నీగ్రో జానిసలనూ, నలభై వేట 
కుళ్కులనూ ఇచ్చారు. ఆ దివాణాన్ని నిర్వ 
హించినది నా భర్త కాదు, నేను! అందు 
చేత అ పని నిర్వహించటం. నాకు ఎంత 
మ్యూత్రమూ అసాధ్యం కాదు.” అని దిలైలా 
ఖలీఫాకు విన్నవించుకున్నది, 

ఆమె కోరిక స్మకసుమేనని ఖలిఫాకు 
తోచింది. దిలైలాను పావురాల టపా నిల్వా 
హకుళాలుగా నియమిస్తూ అయన. అజ్ఞా 
ష్యతం తయారుచేయించాడు, 

ఆ రోజే దిలైలా తన మకామును పావు 
కాల టపా దివాణానికి మార్చి. తన అంటి 
సామాను యావత్తూ. అ దివాణానికి తర 
లించింది. నలభై మంది న్నీగో బానిసలూ 
దివాణానికి తిరిగివచ్చారు. నలభై వేట 
కుక్కలు. కూడా వద్చాయిన్‌. సిగ్రోలకు 
దిలైలా వ్మరని జరీ. దుస్తులు ఏర్చాటు. 
ంచింది. దివాణ౦లో నలకైఒక్క 
మేకు. కొట్రించి. ఆ మేకులకు అహ్మద్‌ 
దుస్తులూ, నలభైమంది భటుల దుస్తులూ, 
తన కుమార్తె సాధించిన విజయానికి చిహ్న 








లుగా తగిలించింది. 
అమె రొజూ మగదుస్తులు వేసుకుని, నెత్తి 
మీద వెండి పావురం గల బంగారు టోపీ 
రి0చి, రాజభవనానికి వెళ్ళి టపా చెయ్య 
ల 





కా ాలాాలలలంలలంాాాలాంాాననన 


తగల వనం నలల అలల లలల 4 


వలసిన నందేశాలు. తెస్తూ ఉండేది. తల్లి 
కూతుళ్ళకు రోజులు నుఖంగా వెళ్ళి 
పోతున్నాయి. 

పై సంఘటనలు జరిగిన కొద్ది రోజులకు 
ఒక యువకుడు కైరోనగరం నుంచి 
బాగ్జాదు నగరానికి వచ్చాడు. వాడి ఆసలు 
పేరు అలీ, కాని వాడికి " పావరనం'" 
అనే సార్టకనామం ఉండేది, 
అందమైన యువకుడు, కాని గజదొంగ, 

ప్రన్తుతం బాగ్జాదులో కొత్వాలు పదవిలో 
ఉన్న ఆహ్మద్‌ కైరోలో గజదొంగగా జిని 
స్తున్నప్పుడు “ పాదరసం ” అహ్మద్‌ 
దొంగతనంలో శిక్షణ పొందాడు. అహ్మ 


వాడు చాలా 












కైరో పదిలి జాగ్జాదు. చేరి ఆక్కడ కూడా 
గజదొంగగా జ్యాతి సంపాదించుకుంటున్న 
కాలంలో ఈ అలీ క్రైరోలో దొంగల పెద్దగా 
పరిణమించాడు. అతను ఎన్నోసార్లు పట్టు 
బడి కూడా ఆపలీలగా తప్పించుకుపోవటం 








చేత అతనికి “ పాదరనం ” అన్న పేరు 
లది. 
పాదరనం  ఆలీని బాగ్రాదుకు పిలి 
న్‌ దె, దిలైలాను 
పట్టుకునే. ప్రయత్నంలో. జీనాట్‌. చేతిలో 


దుర్భరమైన ఆవమా 


బి నుంచీ అహ్మద్‌కు పతి క్షణమూ 


గుడి అయిన 











“ పాదరనం ” గుర్తు 





కైరోలో 











వాడు తనకు కుడి భుజం లాగుండేవాడు. 
వాడే తన పక్కన ఉంటే తనకా పరా 
భవం జరగకపోను.. దిలైలా మీద కాను 
స్వయంగా పగ తీర్చుకునే అవకాశం 
ఇప్పుడు లేదు. ఇప్పు డామె హోదా తన 
"హోదాకు ఏమీ తక్కువ కాదు. అందు 
చేత అహ్మద్‌ '" పాదరసం ” ద్వాలా వగ 
తిర్చుకోదలచి, ఆతన్ని బాగ్జాదు నగరానికి 
పిలిపించాడు. 

“* పాదరసం " బాగ్జాదు నగరం చేరు 
తూనే అహ్మద్‌ ఇంటికి వచ్చాడు. ఆతన్ని 
చూడగానే అహ్మద్‌కు (ప్రాణం లేచివచ్చి 
నట్టయింది. 





 ప్రతంతోహోళిళి 


.=* చందమామ ***- 
వక 





“తమ్ముడూ. నువు నాయింట 
కొన్నాళ్ళు రహస్యంగా ఉండాలి. నితో ఒక 
రాచకార్యం ఉన్నది. అది పూర్తి అయాక 
నిన్ను నేను స్వయంగా ఖలీఫా వద్ధకు 
తీసుకుపోయి. శిఫార్సు చేస, మంచి 
ఉద్యోగం ఇవ్చిస్తాను,” అన్నాడు అహ్మద్‌ 
పాదరసంతో. 


అహ్మద్‌ ఇంట రెండు రోజులు రహ 
న్యంగా గడిపిన మీదట “పాదరసం ”' 
బయటికి పోవాలని తహతహలాడాడు. ఆత 
వికి ఖైదులో ఉన్నట్టు , ఆనిపించింది. 
అందుచేత, మూడోనాడు అహ్మద్‌ రాజ 
భవనానికి బయలుదేరి పోగానే, “పాద 
రసం”, బాగ్దాద్‌ నగరం అంతా చుట్టబెట్టి 
వథ్దామనే ఉద్ధేశంతో ఇంటి నుంచి చల్లగా 
బయటికి వచ్చాడు. 

“పాదరసం ” వీధి వెంట కొద్దిదూరం 
వెళ్ళాడో లేదో, ఆతని కొక విచ్విత దృశ్యం 
కంటవడింది. ఒక ముసలిది మగదుస్తులు 
ధరించి, నెత్తిన వెండి పావురం గల 
బంగారు టోపీ ధరించి, గుర్రం మీడ 
వీధి వెంట పోతున్నది. అమె వెంట ఎర్ర 
జలతారు. దుస్తులు ధరించిన నగోలు 
పోతున్నారు. అ ముసలిది దిలైలా. నీగోలు 
అమె నౌకర్లు. ఆ ఉదయర్శదిలైలా రాజ 











భవనానికి వెళ్ళి, పావురాల చ్వారా సంప 
వలసిన టపా అంతా సొగుచేనుకుని, తన 
ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నది. 

దిలైలా ''పాదరనం'' అలీని చూసింది. 
చూసి, అతని అందానికి అశ్చర్యపడింది, 
ని కళ్ళలో ఆమెకు అహ్మద్‌ లక్ష 
జాలు కొన్ని కనిపించాయి. దానికి కారణం 
ఉ్పది: అహ్మద్‌ శష్యత్వం చెయ్యటంలో 
“పాదరసం” తనకు తెలియకుండానే 
అహ్మగ్‌. లాగా చూడటమూ, ముజాలు 
'పెట్టటమూ. నేర్చుకున్నాడు, అంతేగాక, 
“పాదరసం ” అహ్మద్‌ ఇంటిదిక్కునుంచి 
కావటంకూడా దిలైలా గమనించింది. 


కాని ఆ 











ఆమె. ఇల్లు చేరుకుని తన కుమార్తెకు 
తాను చూసిన యువకుళ్టు పర్షించి చెప్పి, 
“ కాత్వాలు అహ్మద్‌ వీళ్లి ఎక్కడి నుంచో 
విలిపంచాడని నా అనుమానం. వాడు నగ 
కాన్ని వింతగా చూస్తున్నాడు. ఇక్కడి 
వాడు కాతు, కొత్తగా దిగాడు. ఏమైనా 
మనం మన జాగ్రత్తలో ఉండటం 
మంచిది,” అన్నది, 

“ఎంతెంత వాళ్ళని లక్ష్యపెట్టనిదానివి, 
మిసాలూ, గడ్డమూ నరిగా రాని ఈ క్యురాబ్డు 
గురించి అంత బెదురుగా మాట్లాడళావేం ? 
అతగాడి సంగతి నేను చూస్తా నుండు," 
అన్నది జీనాబ్‌. 





గాలా 





నంచి "వట్టుకుని, మెరువు 


శదులుతున్నదనిపించటట్టు. వీధిలోకి నడి 
చింది. ఆమె వీధి వెంట కొంతదూరం 
వెళ్ళాక ఒక దుకాణం దగ్గిర " పాదరసం ” 
కనిపించాడు. కల్లి చేసిన పర్ణననుబట్టి 
జీనాబ్‌. ఆతన్ని గుర్తు వట్టింది. ,అమె 
ఆతన్ని. రాచుకుంటూ ముండుకువెళ్ళి, 
వెనక్కుతిరిగి, స“ కటోదిపడి ౯ ఆస్న్మది 
శోపంగా. 

* పాదరసం ” ఆమె కేసి చూసి, ఆమె 
ఆందానికి నిర్షాంతపోయాడు. ఆతను 








టా తలా ఈత 





ఫలు శ్‌ 
నవ్వుతూ, “విం చక్కదనం! ఎవరిడా 
నివి?” అని అడిగాడు. 

“ఒక వర్తకుడి కూతుర్ని. ఇంకో వర్త 


కుడి భార్యను. మీ ధోరణి చూడగా ఊరికి 
బస ఎక్కడ?” అని 






వొత్తలాగుండి. మీ 
అడిగింది జీనాబ్‌. 

అహ్మద్‌. ఇంట తానుంటున్నది రహ 
న్యంగా గనక, పాదరసం, 





"ఇంకా పస 
చూడాలి” అన్నాడు. 
ఇంటికి రండి 

నాభర్త దుకాణానికి 
గా ఉంటాను,” అన్నది 





“ఆయితే మూ మాని 
దాలా పెద్ద ల 


వెళితే నేను & 











ఆమె అ హ్వా శా న్ని అందుకో పటం 
గాదేమోనని “"పాదఠరనం” 
శంకించాడు.. కొని తనకుః ఈ నగరంలో 
'ఎపడూ తెలీదు. యాదృచ్చికంగా విధిలో 
కనిపించిన ఆడమనిషి తనకు శృతువై 
ఉండే ఆపకాళం లేదు. అందుచేత ఆమె 
వెంట వెళ్ళి, ఆమ తత్వం వమటొ తెలును 
కుందామని ఆతను అనుకున్నాడు. 

జీనాబ్‌ ఆతన్ని చాలా వీధులు తిప్ప, 
ఒక పెద్ధ భవనం ముందు లగి. తాళపు 
చెవి కోసం తన నంచీలో వెతకనారంధిం 
చింది. అది ఒక గొవ్చ పర్తకుడి ఇల్లు. 


మతిచిది 


ఇ చందమామ అటమలటాాాలి 
శం 








అతత త ల లలల లం టల తలల లలల లలల ఈఈ ఈ 4 


'వస్తుతం ఆ ఇంట్లో ఎవరూ లేరు. వర్తకుడు 
ఉదయం ఇంటికి తాళం వేసి దుకాణానికి 
పోతాడు, ర్యాతిదాకా తిరిగి రాడు. ఆ మాట 
జీనాబ్‌కు తెలుసు. 

“అయ్యో, కాళంచెవి కాస్తా పారేను 
కున్నాను. ఎం చెయ్యాలి? తాళం మీ 
కేమైనా తియ్యగలరా? "" అన్నది జీదాట్‌, 

ఆంత పెద్ద కాళాన్ని " పాదరసం” 
క్షఖంలో తీశాడు. ఆతని హ స్తలాఘవాన్ని 
ని జీనాజ్‌ రూఢి 





చేసుకున్నది. 


ఇద్ధరూ లోపలికి వెళ్ళారు. 


“మీరీ హాలులో కూర్చోండి. చేను 





సేపయాక దెడ్లా 1 


కొంచెం 








జీనాబ్‌ బావిలో నుంచి చేద పైకి లాగక, 
బావిలోకి తొంగి చూస్తూ కనిపించింది. 

“ ఏమయింది?” అని. “ పాదరసం" 
బడిగాడు. 

“నా రవ్వల ఉంగరం! అయిదు 
పందల దీనారాలకు నా భర్త నిన్ననే కొని 
'పెట్టాడు. అది కాస్తా బావిలో వడిపోయింది, 
నా భర్తకు తెలిస్తే చంపేస్తాడు!” అని 
జీనాజ్‌ లబలబలాడింది, 

“ఇంతే గడ! నేను 


అన్నాడు ” పాదరసం ", 


దిగి తీస్తానుండు,” 








అతను బావి మీద ఉన్న ఆడ్డదూలానికి 
మోకు కట్టి బావిలోకి దిగాడు. అతను 
ఉంగరం కోసం వెతకటానిక మోకు వదిలి 
నీటిలో ముఖణగగానే జీనాబ్‌ మోకు పైకి 
లాగేసి, “ నిన్ను అహ్మద్‌ పైకి తిసి దాకా 
అందులోనే ఉండు!” అంటూ, ఆతని 
దుస్తులు తినుకుని ఇంటికి వెళ్ళిపోయింది. 

(ఇంకావుంది) 








ఆ క్యాతి చీకటిపడి ఆ ఇంటి యజమాని 
తని నొళరుతో సహా తిరిగి వచ్చాడు. తల 
వాకిలికి తాళం లేదు. కంగారుపడి అయన 
ఇల్లంతా చూసుకుని, దొంగతనం ఎమీ జరగ 
లేదని తెలుసుకున్నాడు. 

తన యజమాని స్నానం కోనం నొకరు 
బావి వద్దకు వెళ్ళి, చేదవేసి పైకి తోడ 
బోయాడు. కాని చేదను ఎవరో గట్టిగా పట్టు 
కున్నట్టు అయింది. 

“అమ్మో, వయ్యం!” అని కేక పెట్టి 
నొకరు ఇంట్లోకి వరిగెక్తాడు, 

వర్తకుడు దీవం పట్టుకుని దొడ్లోకి వచ్చి. 
చేదతాడు పట్టుకుని బావిలో నుంచి. పైకి 
వస్తున్న “పాదరసం” అలీని చూశాడు, 

వర్తకుడు ఇృగహంతో, 
ఎవరు నువు? ఇవ్చుడే భలులటి పట్టి 
ఇస్తాను!” అని కేకలు పెట్టాడు. 





"పాదరసం " అమాయికంగా మొహం 
పెట్టి. ఎంతో మర్యాదగా, “అయ్యా, ఇది 
ఏ దేశం? ఏ గ్రామం? నేను ఈజిస్ట్రదేశం 
వాళ్టు. నేను మా నైల్‌ నదిలో స్నానం 
చేస్తూ, ఒక సుడిగుండంలో చిక్కుకుని 
అడుగుకు దిగిపోయి, చాలా సేపటికి తేలాను. 
నేను తేలినది మీ బావిలో !'”అన్నాడు. 

ఈ అబద్ధాన్ని వర్తకుడు నమ్మేశాడు, 

“ఎంత ఆశ్చర్యం! ఇదీ బాగ్జాదు 
నగరం, ఎక్కడ ముణిగి ఎక్కడ తేలావు! 
నీకు పొడిబట్ట లిస్తాను. ఈ రాతికి ఇక్కడే 
భోజనం చేసి పడుకో, రేపు మీ దేశానికి 
బఖయలుటేకి పోదువుగాని,” అన్నాడు 
ఆయన జాలిగా. 

మర్మాడు ఉధయం '' పాదరనం ” తిరిగి 
ఇంటికి చేరేదాకా అహ్మద్‌ (ప్రాణాల. పాశా 
లలోలెవు తన 


'ట్రయామ్యుల్లు ంంచుని 





అర్‌. నాగభూమణం 














ఆందోళనతో అహ్మద్‌ [క్రితం క్యాతి తిండి 
తినలేదు. కన్ను మూయలేదు. తెల్లవారు 
తూనే. అతను తన సాటి కొత్వాలయిన 
హసన్‌ను పిలిపించి సలహా అడిగాడు. 


వారిద్దరూ మాట్లాడుతూ ఉండగానే 
“*పాదరనం” తిరిగి వచ్చాడు. 

అతను తన అనుభవమంతా కొత్వాళ్ళు 
అద్ధరికీ వివరంగా చెప్పాడు. 

అంకా విని హసన్‌ చిరునవ్వు నవ్వి, 
“బాగ్జాదులో ఒక చిన్నది ఇంత పని చేసిం 
దంకే అది దిలైలా కూతురు జీనాబ్‌ తప్ప 
మరొకతె కాదు. అది నీకు చిక్కితే ఏం 
చెయ్యదలిచావు?” అని అలీని అడిగాడు. 


శాలల చందమామ ళా 
వెత 





“పెళ్ళాడదామనుకుంటున్నాను!” 
అన్నాడు “పాదరసం” తడువుకోకుండా. 

“ఆది నీకు ఇంత చేశాక కూడానా?” 
అన్నాడు హసన్‌ ఆశ్చర్యంతో. 

“ఇంతకు రెట్టింపు చేసినా దానిమీద నాకు 
ఆగ్రహం లేదు, దాన్ని నా భార్యగా చేనుకోవా 
లన్న కోరిక తప్పించి జీవితంలో నాకు మరే 
కోరికా లేదు,” అన్నాడు " పాదరసం,” 

“అంత బలమైన కోరిక తీరవలిసిందే, 
నువ్వూ దానిలాగే అందగాడివి. మీ కద్ధరి! 
జోడు సరిపోతుంది,” అన్నాడు హనస్‌. 

“మనవాదికి నువు కాస్త సహాయం్త 
చెయ్యి, హసన్‌,” అన్నాడు అహ్మద్‌, 

హసన్‌ కొంచెం ఆలోచించి, “పాదరసం” 
అనుసరించదగిన మార్గం తెలిపాడు, 

“పాదరసం ” తన ఒళ్ళంకా నల్ల రంగు 
పూనుకుని న్నిగ్రోలాగా తయారై, నీగ్రో 
దుస్తులు. ధరించి, కొంత డబ్బూ, ఇంత 
భంగూ తీనుకుని, కూరలబజారుకు వెళ్లాడు. 
ఆక్కడ అతనికి దిలైలా వంటవాడు కూరలు 
కొంటూ కనిపించాడు. “పాదరసం” వాళ్ణి 
పట్టుకుని, '' అన్నా, నేని నగరానికి కొత్తగా 
వచ్చాను. సాటి న్నీగోవు కనిపించావు. సారా 
దుకాణానికి పోదాం వద, స్నేహపూర్వకంగా. 
శాగుదాం,” అన్నాడు. 




















“సారా. దుకాణంలో కూర్చుని తాగ 
టానికి నాకు తీరిక ఎక్కడుంది? నువే 
మా యింటికి రాగూడదూ? నీకు ఏ రకం 
శాగుడు. కావాలన్నా అక్కడ ఉన్నది. 
ఆ పైన నీకు భోజనం కూడా పెడతాను,” 
అన్నాడు దిలైలా వంటవాడు. 

““పొదరసం”" కోరినదీ అదే. అతను 
వంటవాడి వెంట దిలైలా ఇంటికి చేరి, వంట 
ఇంట ప్రవేశించాడు. 

త్వరలోనే దిలైలా, జీనాబ్‌ భోజనానికి 
వచ్చారు. వంటవాడు వారికి ఆహారమూ, 
శాగుడూ సిద్ధం చేసి, ఒక్కొక్క తనుకు 
పోయి. వారికి అందించసాగాడు. _ వాడు 


లోటాలలో భంగు కలిపేశాడు. 

కొంతసేపటికి భంగు తన ప్రభావం 
చూపింది. దిలైలా, జీనాబ్‌, నలభైమంది 
న్మీగ్రో బానినలూ, వంటవాడూ, ఎక్కడి 
వాళ్ళక్కడ ఒళ్ళు తెలియకుండా పడి 
పోయారు. ఆఖరుకు వేటకుక్కలు కూడా 
భంగుకు యి. 

ఇప్పుడు “*వోకరసం” యథేచ్చగా 
ఇల్లంతా గాలించి, దిలైలా ధరించే అధికార 
దుస్తులూ, వెండి పావురంగల బంగారు 
టోపీ, నీగ్రోలు వేనుకునే ఎర్ర జరీ 



















దుస్తులూ పోగుచేసి మూట కట్టుకున్నాడు. 
తరవాత అతను మిద్దె మీదికి వెళ్లి, గూళ్లలో. 
నుంచి పొవురా లన్నిటిని బయటికి తీసి, 
"పెద్ద పంజరంలో పెట్టుకున్నాడు. తరవాత 
ఒక చీటీ మీద, "ఈ పని చేసినవాడు 
వీరాగ్రేసరుడైన “పాదరనం' అలీ తప్ప 
మరెవరూ. కాదు!” అని రాసి పెట్టి 
'మూటన్సూ పంజరాన్ని తీనుకుని అహ్మద్‌ 
ఇంటికి వెళ్ళిపోయాడు. 

చీకటి పడుతూండగా దిలైలాకు స్పృహ 
వచ్చింది. ఆమె లేచి “పాదరసం” పెట్టి 
పోయిన చీటీ చూనుకుని, పోయిన వస్తువు 
లేవో తెలునుకున్నది. అవన్నీ ఖలీఫా సొ త్తే! 








దిలైలాకు పెద్ద నమన్య వచ్చి పడింది. 
ఈ దొంగతనం వివరాలు బయటపడితే ఆమె 
ఉద్యోగంతోబాటు పరువూ పోతుంది. 
ఆ తరవాత “పాదరసం” మీద పగ తీర్చు 
కున్నప్పటికీ ప్రయోజనం ఉండదు. "పాద 
రనం” చేత ఈ పని చేయించినవాడు 
అహ్మదే అయిఉంటాడు, అహ్మద్‌ మీద పగ 
తీర్చుకోవటానికని తాను తన కూతురి ద్వారా 
“పాదరనం “ అలీకి వరాభవం చేయిస్తే, 
అహ్మద్‌ అ “పాదరసం” ద్వారానే తన 
మీద పగ సాధించాడు. రెంటికీ సరి 
పోయింది... కాను వెళ్ళి అహ్మద్‌. కాళ్ళు 
పట్టుకుని, పోయిన సాత్తు తిరిగి తెచ్చు 
కోవటం తప్ప దిలైలాకు గత్యంతరం లేదు. 
వగ సాధించుకున్నాడు గనక అహ్మద్‌ తనతో 
కాజీకి రావచ్చు. 

“ఇప్పుడే వస్తా," అని కూతురికి చెప్పి 
దిలైలా అహ్మద్‌ ఇంటికి వెళ్ళింది. 

దిలైలా అహ్మద్‌ ఇంటికిచేరేసరికి ఆహ్మద్‌, 
హనన్‌, “పాదరసం” భోజనాలకు కూర్చుని 
ఉన్నారు. ఆమెను చూడగానే అహ్మద్‌, 
హనన్‌లు లేచి నిలబడి, తలలు వంచి సలా 
ములు చేని, “దయ చెయ్యండి, దిలైలా 1 
మాతోబాటు భోజనం చెయ్యండి!” అని 
గౌరవంగా ఆహ్వానించారు. 


ప్రారం చం పహ ము శాంత లపలలి 











వారి ముందున్నది పావురాల మాంన 
మని తెలియగానే దిలైలాకు కళ్ళు చీకట్లు 
కమ్మాయి, తల తిరిగిపోయింది. 

అమె వణుకుతున్న కంఠంతో 
“అహ్మద్‌కు నా మీద ఎంత కసి ఉంటే 
మటుకు, ఖలీఫా (ప్రాణ్యప్రదంగా చూనుకునే 
టపా పావురాలను దొంగతనంగా తెప్పించు 
కుని, వండించుకు తినటం భావ్యమా? 
దొంగతనంలో మాత్రం నియనుం ఉండ 
వద్దా?” అన్నది. 

హసన్‌ దిలైలాను అనునయిస్తూ 
“కంగారు పడకమ్మా! టపా పావురాలకు 
ఏ అవదా రాలేదు. ఖలీఫా సాత్తంతా నుర 
&ితంగానే ఉన్నది. ఈ చిన్నవాడికి ఒకే 
ఒక కోరిక ఉన్నది. దానికి నువు అంగీక 
రించినట్టయితే. ని పావురాలూ, దుస్తులూ 
ఈ క్షణాన నీకు తిరిగి వస్తాయి. అంచుకు 
నేను హామీపడతాను,” అన్నాడు. 

“ఆ కోరిక ఏమిటో చెప్పండి. నేను 
కాదనే స్థితిలో లేనని మీకు తెలునుగదా!/” 
అన్నది దిలైలా. 

“మరేమీ లేదు. ఈ క్కురవాడు, అలీ 
నీ కుమార్తెను, జీనాబ్‌ను. పెళ్ళాడగోరు 
తున్నాడు. దానికి నువు అంగీకీరించాలి,” 
అన్నాడు హనన్‌. 





“అయ్యో, నాయనా! నన్నింత శ్రమ 
పెట్టినది ఇండుకా? నా అంగీకారంవల్ల చిన్న 
'మెత్తు లాభం లేదు. మా జీనాబ్‌కు వయను 
వచ్చేదాకా దానికి రక్షకుడు దాని మేన 
మామ-ానా పెద్దన్న జురేక్‌, అయన సరే 
ననందే ఈ పెళ్ళి జరగదు. మీకు తెలియని 
దేముందీ? జురేక్‌ శతమొండి, ఎడ్జెమంకు. 
తెడ్డెమనే రకం. అయనని ఈ పెళ్ళికి 
ఒప్పించేభారం ' పాదరసం" అలీ తనమీద 
'వేనుకోవాలి. ఆది తప్ప మరోమార్గం లేదు,” 
అన్నది దిలైలా. 

“అలా అయితే, నేను జురేక్‌ను కలును 
కుని ఆయనచేత నరేననిపించి, అ తర 


చందమామ 
7 














వాతనే జీనాబ్‌ను పెళ్ళాడతాను,” అన్నాడు 
*" పాదరసం,” 

దిలైలా తన దుస్తులూ, పావురాలూ తీను 
కుని వెళ్ళిపోయింది. 

దిలైలా అన్న జురేక్‌ ఒకప్పుడు ఆరితేరిన 
దొంగ ఆ కాలంలో ఆతను చేసిన దొంగ 
తనాలకు పూ, విచారణా ఉండేవి 
కావు. అతను కూర్చున్న చోటునుంచి కదల 
కుండా. ఎప్పుడు, ఎక్కడ ఏ దొంగతనం 








చెయ్యాలన్నా చేసేవాడు. ఇప్పుడు మునలి 


తనం వచ్చేసింది; దొంగతనాలు 
చేపలు. వేయించి అమ్ముకుని కాలక్షేపం 


చేస్తున్నాడు. 





న్‌ 





* చందమామ 
3కి 


శైల చతతతలఅడల 

తన దుకాణానికి కొనుగోలు దార్లను 
ఆకర్షించటానికి జురేక్‌ ఒక యుక్తి పన్నాడు. 
అతను తన దుకాఖం వాకిలికి ఒక వెయ్యి 
దీనారాల సంచి వేళ్ళాడ గట్టి, దాన్ని ఎవరు 
ఎత్తుకు పోగలిగితే . వాళ్ళు ఉంచుకోవచ్చు 
నని ప్రకటన చేశాడు, 

ఎలాగైనా ఆ సంచీ కాబేకామని వేల 
నంఖ్యలో జనం వచ్చి వేయించిన చేపలు 
కొన్నారు. కాని ఒక్కరైనా ఆ సంచిని 
'కాజెయ్యలేకపోయారు. ఎందుచేతనంటే, 
ఎవరైనా ఆ నంచిని తాకితే చాలు, దుకాణం 
అంతటా గంటలూ, డప్పులూ మోగేవి. అవి 





మోగగానే జురేక్‌, దొడ్లో ఉన్నాసరే, 
కుంటూ వచ్చి దొంగను వక్షేసేవాడు,. లేక 
తే, దొంగతనం చెయ్యదలిచినవాళ్ళను 
దూరం నుంచే సీసవుగుళ్ళు విసిరి కొళ్టు 
వాడు. అలా కాళ్ళూ, చేతులూ విరుచు 
కున్నవాళ్ళూ, గాయపడినవాళ్ళూ. బాగ్జా 
దులో చాలామంది ఉన్నారు. 

“పాదరసం ” జురేక్‌ వద్దకు వెళ్ళి, తన 
ఊర్చూ పేరూ చెప్పుకుని, " నేను కొత్వాల్‌ 
అహ్మద్‌ గారింట బస చేస్తున్నాను. నాకు 
మీ మేనగోడలయిని జీనాబ్‌ను పెళ్ళొడాలని 
ఉన్నది. అందుకు మీ అనుమతి కోరటానికి 
వచ్చాను,” అన్నాడు. 

















అరల శర అత గం గళం అత శ గల అరతత అంతంత 


జురేక్‌ తల అడ్డంగా తిప్పి, 
జీనాబ్‌ను పెళ్ళాడటానిక 
ఒప్పుకోను. నువు జీనాబ్‌కు ఎంత; 
తగవు,” అన్నాడు. 

జురేక్‌ తన దుకాణంలో వేళ్ళాడ గట్టిన 
చీనారాల సంచీ కాజేస్తే మునలాడు పెళ్ళికి 


నువు 
ఏమాత్రమూ 


'శ్రమూ 








ఒప్పుకుంటాడని తోచి, "పాదరసం" 
అ సంచీని కాజెయ్యాలని నిశ్చయించు 
కున్నాడు. 


అందుకని ఆతమ నిండు చూలాలి వేషం 
ధరించి, మర్నాడు జురేక్‌ దుకాణానికి వచ్చి, 
చేపలు బీరం చేస్తూ, నొప్పులు వచ్చినట్టు 
అభినయించాడు. ఆది చూసి జురేక్‌, తన 








భార్యను. కేక వెయ్యటానికి కంగారుగా 
లోపలికి వెళ్ళాడు. 

జురేక్‌ లోపలికి పోగానే " పాద 
చప్పున చినారాల సంచీని పట్టుకున్నాడు. 
ఆతని చెయ్యి సంచికి తగులుతూనే దుకాణ 
మంతటా గంటలూ. డప్పులూ మోగాయి. 

వెంటనే జురేక్‌ దుకాణంలోకి వచ్చి 
నంచీని వదిలి పారిపోతున్న ' పాదరసఎ 
మీదికి సీసంగుండు విసిరాడు. 

ఆ గుండు దెబ్బకు “ పాదరసం" వీధిలో 
కుప్పకూలిపోయాడు. అతను వెంటనే 
లేచి, కుంటుకుంటూ అహ్మద్‌ ఇల్లు చేరు 
కున్నాడు, 





























వ 

ఈ సంఘటన కళ్ళారా చూసినవాళ్ళు 
'జురేక్‌ను రకరకాలుగా తిట్టుతూ, “నువు 
మనిషివా, పశువువా? పాపన్చి డబ్బుతో 
అందరికీ ఆశ పెట్టటంగాక, నిండు చూలా 
లిని సీనంగుండుతో కొడతావా?” అన్నారు. 

“ఇటువంటి నీతులు చాలా విన్నాం!” 
అన్నాడు జురేక్‌ నిర్లక్ష్యంగా. 

దెబ్బ తిని కూడా “పొదరనం” తన 
వట్టు వదలలేదు. దొబ్బ నయం కాగానే 
అతను జురేక్‌ దుకాణానికి మళ్ళీ బయలు 
దేరాడు. జురేక్‌. చేతిలో చాపుకైనా సిద్ధ 
వ్దాడు గాన్ని అతను . జీనాబ్‌ను. పెళ్ళాడే 
(ప్రయత్నం మానదలచ లేదు, 

ఈ సారి “పాదరసం” ఒక నొకరు వేషం 
ధరించి, ఒక నంచీ చేత పట్టుకుని, జురేక్‌ 
దుకాణానికి వెళ్ళి, “వేయించిన చేవలు 
వేడివేడిగా ఇప్పించండి,” అని ఆడిగాడు. 

“వేడివేడి. చేవలు కావాలంకు. నివ్వ 
చేసేదాకా ఆగు” అని జురేక్‌ అవతలికి 


వెళ్ళాడు. వెంటనే “పాదరనం” దీనారాల 
నంచి వట్టుకున్నాడు.. దుకాణం అంతటా 
గంటలూ, డప్పులూ గందరగోళంగా 
మోగాయి. 

జురేక్‌. ఒక్క దూకున దుకాణంలోకి 
వచ్చి పడి, “నీ దొంగ వేషం నేను కనిపెట్ట 
లీదనుకున్నావురా?” అని, ఒక. సీసం 
గుండు తీసి, “పాదరసం” తలకు గురి 
పెట్టి. బలంగా విసిరాడు, 

“పాదరసం చప్పున వంగాడు. జురేక్‌ 
విసిరిన సీసంగుండు. వీధిలోకి పోయి, వీధి 
వెంట నడిచే ఒక మనిషి నెత్తిన ఉన్న 
పెరుగు ముంతకు తగిలింది. ముంత పగిలి, 
అందులోని పెరుగు చింది, ఒక కాదీ ముఖం 
మీదా, గడ్డం మీదా పడింది, 

ఇది. చూస్తున్నవాళ్ళు జురేక్‌తో,. "కాద 
గొరు సీ పాపిష్టి డబ్బుకు వద్ది కట్టి నీకు 
వడ్డిస్తారులే ఉండు!” అన్నారు. 

(ఇంకా వుంది) 








జూరేక్‌ చేపలదుకాణంలో ఉన్న దీనారాల 
మూట కాఖెయ్యటానికి “పాదరసం” చేసిన 
రెండు (ప్రయత్నాలూ వృధా అయాయి. 
అయినా ఆతను. తన (ప్రయత్నం మానక, 
పాములవాడి. వేషం. వేనుకుని, బుట్టలో 
మూడు తాచులను పెట్టుకుని వచ్చి, వాటిని 
జురేక్‌ దుకాణం ముందు ఆడించసాగాడు. 
“పాదరనం” పాములను ఆడిస్తూనే, ఒక 
పామును జురేక్‌ పాదాల ముందు పడేటట్టు 
'దుశాణంలోకి విసిరివేశాడు. జురేక్‌ బెదిరి 
లోపలికి పారిపోయాడు. 
అ గలభాలో “పాదరసం” దీనారాల 
సంచిని పట్టుకున్నాడు, అయితే అంతలోనే 
జురేక్‌. సీసంగుండ్లు తెచ్చి, ఒక దానితో 
= పాము తల చితకగొట్టి, రెండో దాన్ని “పాద 
రసం” కేని బలంగా విసిరాడు. “పాదరసం” 
తప్పుకున్నాడు... గుండు వీధిలోకి వెళ్ళి, 





వీధినపోయే ఒక ముసలిదానికి తగిలింది. 
మునలిది అక్కడే [ప్రాణాలు విడిచింది. 
అక్కడ చేరిన జనం జురేక్‌ను చంప 
టానికి వచ్చారు. జురేక్‌ భయపడి, తన 
దుకాణం వాకిలి నుంచి దీనారాల సంచీ 
తి సెయ్యటానికి ఒప్పుకుని, దాన్ని తనుకు 
పోయి తన వంటింట పూడ్చి పెట్టాడు. 
నంచీతో పని అయిపోయింది గనక 
అందులో ఉన్న డబ్బు తమ కొడుకు పుట్టిన 
రోజు పండగకు ఖర్చు చేద్దామన్నది జురేక్‌ 
భార్య. అందుకు జురేక్‌ ఒప్పుకోలేదు. 

ఆ ర్యాతి జురేక్‌కు ఒక కల వచ్చింది. 
కలలో ఏదో పక్షి, వంటింట్లో ముక్కుతో 
తవ్వి. దీనారాల సంచీని పైకి లాగుతున్నది. 

“ఏదో పక్షి వంటింట్లో ముక్కుతో 
తవ్వుతున్నది, చూడవే!” అన్నాడు జారేక్‌ 
తన భార్యతో. 





ఆర్‌. నాగభూషణం - 



































జురేక్‌ భార్య దీపం తీనుకుని వంటింట్లోకి 
వెళ్ళి, కిటికీలో నుంచి ఎవరో బయటికి దూకి 
పారిపోతూండటం చూసింది. అ పారిపోయే 
మనిషి చేతిలో దీనారాల సంచీ ఉన్నది. 

అ దొంగ “పాదరసం” అలీయే. జురేక్‌ 
దుకాణం నుంచి సంచిని దించినాక, "పాద 
రనం'”" అక్కడే తచ్చాడి, దాన్ని జురేక్‌ 
వంట ఇంట పాతెయ్యటం గమనించి, 
ఆ రాత్రి వచ్చి దాన్ని కాస్తా తవ్వి తీనుకు 
పోయాడు. 

“ని నోరుబడ ! డబ్బు పిల్లవాడి పుట్టిన 
రోజుకు ఖర్చు చేద్దామంకే వల్లకాదన్నావు. 
ఇప్పుడు దాన్ని దొంగ దోచుకుపోయాడు,” 





: చందమామ ***. 
వశ 


ల 


అని. భర్తను 
కోళాలు పెట్టింది. 

“ఆ డబ్బు పోదులే.. ఇప్పుడు రినుకు 
ఆంటూ జురేక్‌ ఇంటి నుంచి 
బయలుదేరాడు, 

“డబ్బు లేకుండా తిరిగి వచ్చావో, నీకు 
తలుపు తెరవన్సు,”' అని జురేక్‌ భార్య వెనక 
నుంచి కేక పెట్టింది, 

దీనారాల సంచీ కోసం మూడుసార్లు 
'చ్రయలత్నించిన దెవరో జురేడ్‌కు స్పష్టంగా 
తెలును.. అ క్షురాడు అహ్మద్‌ ఇంట 
ఉంటున్న మాట కూడా ఆయన ఎరుగును, 
అందుచేత ఆయన ఆడ్డదార్ల వెంబడి త్వరగా 
అహ్మద్‌ ఇల్లు చేరి, మారుకాళం చెవితో 
బయటి తలుపు తెరిచి, లోపలికి వెళ్ళి మళ్ళీ 
తలుపు మూసి, పాదరసం రాక కోసం ఎదురు 
చూడసాగాడు. 

కొద్దిసేపట్లో పాదరసం వచ్చి తలుపు 
తట్టాడు. 

జురేగ్‌ అహ్మద్‌ కంఠస్వరాన్ని అను 
కరిన్తూ, “పాదరసం, నువేనా? .... నంచి 
తెచ్చావా?....ఏదీ? తలుపు కిందుగా లోప 
లిక తొయ్యి! నేనూ, హననూ పందెం వేను 
కున్నాంలే! గమ్మత్తయిన పందెం! తలుపు 
తెరిచి అంకా చెబుకా!” అన్నాడు. 


తిట్టుతూ జురేక్‌. భార్య 


కానూ?” 


న. 





మక నము వనమున వనమున 


తలుపు అవతల ఉన్నది అహ్మదే అని 
నమ్మి, “పాదరనం” తాను తెచ్చిన సంచీని 
తలుపు కిందుగా లోపలికి తోశాడు. 

జురేక్‌ దాన్ని తీనుకుని, మెప్లెక్కి 
అహ్మద్‌ ఇంటి మిధ్రై మీదికి పోయి, ఆ మిద్దె 
మీది నుంచి మరొక అంటి మిద్ధెకు పోయి, 
ఆ ఇంటి మెట్లు దిగి, తలుపు తెరుచుగంని 
వీధిలోకి వెళ్ళి, ఇంటిదారి కుం 

“పాదరసం” ఒకటి ₹.....పార్లు తలుపు 
తట్టి చూశాడు. వి అలికిన లేదు. జురేక్‌ 
తనను మోసగించి ఉంటాడా అని ఆతనికి 
అనుమానం కలిగింది. వెంటనే పరిగెత్తుతూ 
అడ్డదార్ల వెంట జారేక్‌ ఇల్లు చేరాడు. అతను 
లోపల ప్రవేశించి చూస్తే, మేడ మీది గదిలో 
'జురేక్‌. భార్య పిల్లవాళ్డు పెట్టుకుని నిద 
పోతున్నది. 

ఆమె లేచే లోపల పాదరనం ఆమె 
చేతులూ, కాళ్ళూ కష్టేస, పిల్లవాల్డి ఒక 
తట్టలో పడుకోబెట్టి. జురేక్‌. రాక కోనం 
నిలబడ్డాడు. 

ఇంతలో జురేక్‌ ఇల్లు చేరుకుని తలుపు 
తట్టాడు. 

“పాదరసం” జురేక్‌ భార్య కంఠాన్ని 
అనుకరిస్తూ, “సంచీ దొరికిందా?” అని 
అడిగాడు. వ 








“దొరక్కేంచేస్తుంది! ఇదుగో, తెచ్చాను,” 
అన్నాడు జారేక్‌. 

“" నంచీని బుట్టలో పెట్టు డబ్బు లెక్క 
చూనుకు') మరీ తలుపు తెరుస్తాను,” 
అంటూ పాదరస” ఒక బట్టకు తాడుకట్టి 
కిందికి దించాడ. జురేక్‌ తన దీనారాల 


వనంచీని ఆ బుట్టలో పెట్టాడు. 

పాదరసం అ బుట్టను చేదుకుని, దీనా 
శాల సంచీని, పిల్లవాడున్న తట్టనూ తీను 
కుని, ఇళ్ళకప్పాల మీదుగా అహ్మద్‌ ఇంటికి 
వెళ్ళిపోయాడు. 

ఎంతకూ తలుపు తెరుచుకోకపోవటం 
చూసి జురేక్‌ తన తలవాకిలి తలుపును 


చందమామ 
వ్‌ 


వే 





బాదసాగాడు, చుట్టుపక్కలవాళ్ళంతా 
పోగయారు. చివరకు నలుగురూ కలిసి 


తలుపు పడదోసి, లోపలికి వెళ్ళి చూసేసరికి, 
జారేక్‌ భార్య మంచానికి కక్టేసి ఉన్నది. 
డబ్బునంచీ జాడలేదు. పిల్లవాడూ లేడు. 
జారేక్‌ తన భార్య కట్లువిప్పి, ఆమె 
ద్వారా జరి 1నదంఠా తెలునుకున్నాడు. 
ఆయన జుట్ట పీక్కుని, అహ్మద్‌ ఇంటికి 
వెళ్ళి, తలుపు తట్టాడు. 
అప్పటికి తెల్లవారుతున్నది. అహ్మద్‌ 
ఇంట అందరూ మేలుకునే ఉన్నారు. 
జురేక్‌ “పాదరసం” అలీని చూస్తూనే, 
“ డబ్బుసంచీ నువు' గెల్బుకున్నావు, నువే 


అరలు 





అంతలా చందమావు ఇారానా 
36 


పశ ళ యళ అలతి అహహా ళాల 


ఉంచుకో. కాని నా పిల్లవాణ్ణి నా కచ్చెయ్యి, 
నీకు పుణ్యం ఉంటుంది !” అన్నాడు. 

హనన్‌ జురేక్‌తో, “ తొందరపడకండి. 
మీ డబ్బుసంచీ ఎక్కడికి పోదు, మీ పిల్ల 
వాడూ ఎక్కడికీ పోడు. మావాడికి, మీ మేన 
గోడలు జీనాబ్‌కూ పెళ్ళి ఖరారు చేసి మరీ 
వెళ్ళండి!” అన్నాడు. 

“ఏమిటి మీరనేది? 
కిచ్చి పెళ్ళిచెయ్యటానికి 
తరం? కాని జీనాబ్‌ చంతలో కొనే 
గ్యారె పిల్లలాటిది కాదు. దాన్ని పెళ్ళాడ 
గోరినవాడు తగిన భరణుం ఇవ్వవలసి 
ఉంటుంది,” అన్నాడు జురేక్‌. 

“ఆ భరణం ఏమిటో చెప్పండి, తప్పక 
ఇస్తాను," అన్నాడు "' పాదరసం ". 

“*అజరయ్య కూతురు కమర్‌. దగ్గిర 
ఉన్న బంగారు దుప్పటి, ఆమె ధరించే 
బంగారు. శరోభరణమూ, బంగారు వడ్డా 
ఇమూ, బంగారు చడావులూ తెచ్చి ఇచ్చిన 
వాళ్ణు జీనాబ్‌ లక్షణంగా పెళ్ళాడుతుంది,”' 
అన్నాడు జురేక్‌. 

“అలాగే. తెచ్చి ఇస్తాను,” అన్నాడు 
“ పాదరసం "”. 

జారేక్‌ తన డబ్బుసంచీని, పిల్లవాళ్ణీ 
తీనుకుని వెళ్ళిపోయాడు. 


జీనాబ్‌ను అలీ 
నాకేం అభ్యం 








శర ంళచలి 





హసన్‌ పాదరనం కేసి తిరిగి, “నువు 
ఈసారి తలకు మించిన పని మీద వేను 
కున్నావు. అజరయ్య అంటే. ఏమిటను 
కున్నావు? అతను మంత్రాలూ, చేతబడులూ 
చేయగలవాడు. ఆతనికి మ 
పలుకుతాయి. ఆతను తన ఇంటికో; 


నగరం 'భెలపల్మ, వ్లవైండ్కి 
లతో కట్టించాడు. ఆతను స్త: 


వడ్డి వ్యాపారం చేసి, రాతి, 
ర్యాతిపూట ఆతను ఇంట్లో 

తప్పిస్తే ఆతని అల్లు ఎవరికీ కనిపించదు. 
రాత్రివేళ అతను ఇంటికి వొగానే, గవా 
క్షంలో నిలబడి, ఒక బంగారు పళ్ళింలో 





తన కుమార్తె బంగారు దువ్చటి ఉంచి చేత 
పట్టుకుని, * ఇరాక్స్‌ ఇరాన్‌, అరేవియాలలో. 
గల ఏ గజదొంగ అయినా నరే దీన్ని చాత 
'వైతే కాజెయ్యవచ్చు,” అని ప్రకటిస్తాడు. 
ఎంతమందో గజదొంగలు ఆ దుప్పటి 
కాజెయ్యాలని ప్రయత్నించి నాశనమై. 
పోయారు. నిన్ను కూడా నాశనం చెయ్యా 
'"లనే' ఉద్దేశంతోనే జురేక్‌ ఈ పెటకం 
పెట్టాడు!” అన్నాడు. 

మాట. ఇచ్చేశాను. జీనాబ్‌ను' పెళ్ళి 
“కూతుర్ని చేసినప్పుడు ఆ బంగారు దుప్పటి 
కప్పి, బంగారు శరోభరణం పెట్టి, బంగారు 
వడ్డాణం చుట్టి, బంగారు చడావులు తొడిగి 











మరీ పెళ్ళాడతాను,” అన్నాడు “పాదరసం” 
భైర్యంగా. 

అతను అప్పటికప్పుడే బయలుదేరి నగ 
రంలో ఉన్న అజరయ్య దుకాణానికి 
వెళ్ళాడు. అజరయ్య దుకాణం మూసే 
దాకా అతను దూరంగా వేచి ఉన్నాడు. 
అజరయ్య బంగారాన్ని తూయించి, సంచు 
లలో పెట్టి గాడిద మీద వేయించి, దుకాణం 
మూసి, ఆ గాడిద నెక్కి బయలుదేరగానే, 
““ పాదరసం " ఆయన వెనకగా నగరం వెల 
పలికి వెళ్ళాడు. 

అజరయ్య ఒకచోట ఆగి, తన చేతి 
నంచీలో నుంచి ఇనుక తీసి, మంత్రించి, 


గాలిలో చల్లాడు. వెంటనే ఆయన ఎదట 
ఒక భవనం (ప్రత్యక్షమయింది. అదే వెండి, 
బంగారు ఇటుకలతో కట్టిన భవనం. అజ 
రయ్య గాడిదతో నవా భవనం (ప్రవేశించాడు. 

కొంత సేపయాక ఆయన కిటికీ పద్ద కని 
పించాడు. ఆయన చేతిలో ఒక బంగారు 
వళ్ళెమూూ ఆందులో ఒక బంగారు దుప్పటి 
ఉన్నాయి. ఆయన పళ్ళెం పట్టుకుని, 
“ఇరాక్‌, ఇరాన్‌, ఆరేవియాలలో గల గజ 
దొంగలారా! చేతనైతే ఈ నా కుమార్తె 
సొత్తు దొంగిలించి; ఆమెను పెళ్ళాడండి!” 
అని కేక పెట్టాడు. 

అజరయ్యను మంచిగా అడిగి ఆ వన్తు 
వులు తీనుకుందామని “ పాదరసం ” ఆలీ! 
తోచింది. అతను కింది నుంచి, " అయ్యా, 
తమతో కాస్త మాట్లాడాలి!'' అన్నాడు. 

“* పైకి రా,” అన్నాడు ఆజరయ్య. 

పాదరసం పైకి వెళ్ళి, అజరయ్యకు తన 
నమన్య గురించి తెలిపాడు. 

అజరయ్య గట్టిగా నవ్వి, పాదరసం 
చెయ్యి తీనుకుని పరీక్షించి, “ నీకు ప్రాణం 
మీద ఆశ ఉంకే ఈ వ్రయత్నం మానుకో. 
నిన్ను చంపించాలనే ఎవరో నికీ (పేరణ 
కలిగించారు. అయితే నీకు నాకన్న హెచ్చు 
ఆయున్ధాయం ఉన్నది. లేనట్లయితే నిన్ను 





చందమాము 
వె8ి 





ఈ క్షబంలోనే చంపి, దూరంగా పారేసి 
ఉండేవాణ్ణి,” అన్నాడు. 

““పాదరనం “ మండిపడి, కత్తి దూస్తూ, 
వే వడిగినది ఇస్తావా? లేక నీ ప్రాణం 
తీసేదా?” అన్నాడు. 


“ఆ చెయ్యి పడిపోవాలి !” అన్నాడు 
ఆజరయ్య. మరుక్షణం " పాదరసం ” కుడి 
చెయ్యి చచ్చుబడింది. 


అతను కత్తిని ఎడమ చేతిలోకి తీసు 
కున్నాడు. కాని అజరయ్య దాన్ని కూడా 
చచ్చుబడిపోయేటట్టు చేశాడు, 

“ఇకనైనా నీ అలోచన వదులు 
కుంటావా?” అన్నాడు ఆజరయ్య “పాద 
రన 





“నాకా దుప్పటి, నగలూ కావాలి!” 
అన్నాడు “ పాదరసం ” మొండిగా. 


“అలా అయితే గాడిదవై, వాటిని 


మొయ్యి!” అంటూ. నం. పాద 
రనం” మీద నిరు చల్లాడు. " పాదరసం” 
గాడిదగా. మారిపోయాడు. 


మర్నాడు అజరయ్య తన దుకాణానికి 
“పాదరసం” అలీని తోలుకుహోయాడు 
సాయంకాలం ఇంటికి తిరిగివద్చినాక, 
అతన్ని మళ్ళీ మనిషిని చేసి, “వృధాగా 
చెడిపోక, ఇంటికి పో. కావాలంటే నిన్ను 








గాడిద కన్న కూడా ఇంకా హీన్నపాణిగా 
మార్చగలను,” అన్నాడు. 

ఈ మాట విని “పాదరసం” భయపడ 
టానికి మారుగా ఉద్రేకం చెంది, ఆజ 
రయ్య వైన కలియబరడ్డాడు.. అజరయ్య 
అతన్ని ఎలుగుబంటిగా మార్చేశాడు. 

మర్నాడు అజరయ్య కూతురు కమర్‌ 
తన తండ్రిని, "నాన్నా. ఈ అబ్బాయి నన్ను. 
'పెళ్ళాడతాడేమో కనుక్కో 1” అన్నది. 

“నువే కనుక్కో” అని అజరయ్య 
కోపంగా తన గదికి వె 

“సీకు కావలిసింది "నేనా, లేక నా వన్తు.+ 
పులా?” అని కమర్‌ అలీని ఆడిగింది. 


కళశాల లలల చందమా వు ₹3౭ లవ 
వ 









“నీ వస్తువులే! వాటిని నేను దిలైలా ఉంటుంది. అఆజరయ్య ఆ స్తికంతకూ ఆమె 

కూతురు జీనాబ్‌ అనే స్రాందర్యవతికి భర వారనురాలు,” అన్నారు వాళ్ళు. 

ణంగా ఇవ్వాలి,” అన్నాడు “పాదరసం”. _ వాళ్ళు దిలైలానూ, జీనాబ్‌న్తూ జరేక్‌నూ 
“వాడి మనను మారదు,” అంటూ అజ పిలిపించి, "పాదరసం ” జీనాబ్‌ కోసం 

రయ్య “పాదరసం” అలీని కోతిగా తెచ్చిన భరణం చూపి, పెళ్ళికి ఒప్పిం 





మార్చాడు. క య 
కమర్‌ ఒక నిశ్చయానికి 0ది--- కుని జీనాబ్‌, ""పాదరసం'”” కమర్‌ను 
ఆతను తనను పెళ్ళాడకపోయిన్నా / “కూడా పెళ్ళాడటానికి సమ్మతించింది. 


కోరిన. వస్తువు లిచ్చి, అతనికి నుఖం _ “పాదరసం” జీనాబ్‌నూ, కమర్‌నూ 
చేకూర్చ నిశ్చయించుకున్నది. .ఆమ్మెబ్రంతో , పెళ్ళాడాడు. తరవాత కొంతకాలానికి “పాద 
కష్టం మీద తన తంిని ఒప్పించ్చి. ్రనీ/ రసం” ఖలీఫా కొలువులో ఉద్యోగానికి 
వన్తువులను అతనికి ఇచ్చేస్తూ, “”వేటితో దరజాన్తు పెట్టుకున్నాడు. ఆతన్ని పావురాల 
నువు నీ జీనాబ్‌ను పెళ్ళాడు.” అన్నది.  - టపా నిర్వాహకురాలు దిలైలా, ఇద్దరు 

“పాదరనం ” అలీకి కమర్‌ మీద చాలో కొత్వాళ్ళూ శఫార్సు చేశారు. అందుచేత 
అభిమానం కలిగింది. అతను కమర్‌ను ఖలీఫా “పాదరసం” అలీని నెలకు 
వెంటబెట్టుకుని, అహ్మద్‌ హనన్‌ల వద్దకు వెయ్యి దీనారాల జీతం మీద రాజభటు 
వెళ్ళి, జరిగినదంతా చెప్పాడు. లకు సర్హారుగా నియమించాడు. 

“నువు జీనాబ్‌ను పెళ్ళాడినాక, "పాదరసం" తన ఇద్దరు భార్యలతో 








 క్రమర్‌ను కూడా పెళ్ళాడటం భావ్యంగా నుఖంగా జీవించాడు. ---(ఆయిపోయింది) 





